మమ్ము దీవించు 


మేము మా ఆఖరి పోరాటం చేస్తున్నాము. 

నీకు తెలుసు మాది న్యాయంకోసం జరిగే పోరాటమేనని 
అందుకే మేము, నీవు చూసే కాంతి పథంలో 
విజయం వైపు ప్రయాణం చేసేలా దీవించు! 


మానవతా మహా ప్రస్థానం 





అనువాదం 9. సతీష్‌ 


ప్రచురణ 


స్వదేశీ జాగరణ మంచ్‌ 


పశ్చిమ ఆంధ్రప్రదేశ్‌ 


MANAVATHA 
MAHA PRASTHANAM 


2nd Oct. 1998 


Published by. 
Swadeshi Jagaran Manch 
3-4-852, Barkathpura 
Hyderabad - 27 

7565447 





Price : 8/- 


SAHITYA NIKETAN 
Keshava Nilayam 
Barkathpura . 
Hyderabad - 27 
7603236. 





మా మాట 


రాబోయే రోజులలో “స్వదేశీ 
ఉద్యవుం' వురింత విన్సృతమష్టా 
ప్రపంచానికి సరియైన మార్గదర్శనం చేసే 
లోకనాయకత్వం వైపు తన ప్రస్థానాన్ని 
కొనసాగిస్తుంది, 

స్వదేశీ సాహిత్యం తెలుగులో 
ఎక్కువగా రావలసిన అవసరం ఉందని 
భావించి, దత్తోపంత్‌ ఠేంగ్లేజీగారి “థర్జ్‌వే' 
అంగ్ల పుస్తకంలోని 2 అధ్యాయాలను 
శ్రీ పి.సతీష్‌గారు (అనంతపూర్‌) సరళమైన 
భాషలో తెలుగులో అనువదించారు. 
వారికి మా కృతజ్ఞతలు. 

ఈ వున్రకానికి డిజైన్‌ 
అందించిన రామకృష్ణగ్రాఫిక్స్‌ మరియు శ్రీ 
సాయి ప్రాసెస్‌వారికి ధన్యవాదములు. 


- ప్రకాశకులు 





తెర తీయగరాదా? 


1993 లో స్వదేశీ ఒక అర్థం కాని పదమైంది. సాధారణ వ్యక్తికి 
కాదు, అసాధారణ వ్యక్తులకు మెట్రోపాలిటన్‌ నగరాల్లో ఎయిర్‌ కండీషన్స్‌ 
గదుల్లో నివసిస్తున్న మన "పైవారికి" న్వదేశీ అనేది ఓ వింత విషయం. 
సమాజాన్ని ముంచెత్తుతున్న ఆధునికత మధ్యలో "న్వదేశీ" అనేది 
వుండకూడని వస్తువు. కాబట్టి, సహజంగానే, ఈ ఆధునికత వెల్లువలో కొట్టుకు 
పోతున్నవారు స్వదేశీ ఆలోచనను 'సంకుచిత వాదమని, మధ్యయుగాల 
నాటి మనస్తత్వమని విమర్శించడం చేస్తున్నారు. దేశభవిష్యత్తు కంటే 
పశ్చిమదేశాల చేత ప్రభావితమైన ఈ "తరగతి మానవులకు" తాత్కాలిక 
సుఖాలే ముఖ్యమయ్యాయి ఈవ్యక్తులు ఈ భూమితో సంబంధం కలిగిలేరు. 
చాలా ఎత్తులో రాజ మహళ్ళలో, ఆకాశ హార్మ్యాల్లో జీవితాన్ని గడిపేస్తున్న 
వీరు జాతీయావసరాలకు, వాస్తవాలకు దూరంగా వుంటున్నారు, తమ 
దేశవాసులకు దూరంగా జరిగి పోతున్నారు. 

అదృష్టంకొద్దీ ఇలాంటి విపరీత ఆలోచనలు కల్గివున్న ఈ 
అసాధారణ వ్యక్తుల సంఖ్య ఈ పేద దేశంలో ఒకశాతం కంటే ఎక్కువగా 
లేదు. 


"స్వదేశీ" అనేది కేవలం వస్తువులకే పరిమితమైన విషయంగా 
భావిస్తే అదితప్పు. వాస్తవానికి, జాతీయ న్వయం సమృద్ధిని, జాతి 
సార్వభౌమికతను, సమాన స్థాయిలో జరిగే అంతర్జాతీయ పరమైన పరస్పర 
సహకారాన్ని స్వదేశీ సృశిస్తుంది. నిజానికి స్వదేశీకి ఇదే సరియైన నిర్వచనం. 
“ఇతర దేశాల్లోనూ న్వదేళీ '' 


1. ఆంగ్ల రాజ్యాధికారిణి అయిన రాణీ గారు ఖరీదైన విలాసవంతమైన 
జర్మన్‌ మెర్సిడెజ్‌ కారును కొనకుండా ఆపింది ఆంగ్లేయుల స్వదేశీ 
భావనే. 

2. "నాణ్యత అంతగాలేని వస్త్రాలతో తయారైన ప్యాంటు, చిరుగులు 
పదివున్నా దీనినెందుకు వుపయోగిస్తున్నారు? " అని ఓ భారత విలేఖరి 
అడిగితే "నాదేశం యొక్క స్థోమత ఇంతే. దీనినే వాడతానని" 
వియత్నాం ప్రజల ఆరాధ్య పురుషుడు హోచిమిన్‌ చెప్పడానికి కారణం 
ఆయనలోని స్వదేశీ భావనే. 

3. తమ కాలిఫోర్నియాలో పండే నారింజలను కొనాల్సిందిగా జపాన్‌ 
మీద అమెరికా వొత్తిడి తెస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా కాలిఫోర్నియా 
నారింజను కొనని జపానీయులది కూడా స్వదేశీ భావనే. 

4. పాప్‌ సంగీతగాయకుడు మైఖేల్‌ జాక్సన్‌ మాదేశాల కొచ్చి మా 
సంస్కృతి పైకి ఆక్రమణ చేస్తే సహించేది లేదంటూ జాక్సన్‌ను అడుగు 
పెట్టకుండా అడ్డుకొన్నది చైనీయుల, కొరియన్ల స్వదేశీ భావనే.! 


స్వదేశీ అంటే కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు, సాంస్కతికపరమైనది 
కూడా అని ఈ నాల్గవ ఉదాహరణ స్పష్టం చేస్తోంది జాతి జీవనంలోని అన్ని 
రంగాలను స్పృశించే సర్వవ్యాపి, సర్వ స్వర్శిగా "స్వదేశీ" మనముందు 
నిలుస్తుంది. 

ఒక దేశ పౌరుడి గుండెగుడిలో దాగివున్న దేశభక్తికి స్వదేశీ ఒక 
బాహ్యరూపం. దేశభక్తి అంటే ఒంటరివాదం కాదు. దేశభక్తి కల్గిన వ్యక్తి 


2 


ప్రపంచంలో ఒంటరి వాడైపోడు. ప్రత్యేకించి ఏకాత్మ మానవతా వాదాన్ని 
నమ్మిన మన భారతీయులు ఏనాడు ఒంటరి వారు కారు. ఎందుకంటే 
ఏకాత్మ మానవతావాదం ఒక వ్యక్తిలోని దేశభక్తిని వికసింపజేసి అతన్ని 
విశ్వమానవుడిగా నిలబెడుతుంది కాబట్టి. సాక్ష్యాలు కావాలను కొంటే 
విశ్వమంతా విస్తరించి, ఆయా నంస్కృతులను దెబ్బతీయడం కాక 
(ఇతరుల్లాగా) మన మానవతా విలువలతో ఆ సంస్కతులను మరింత 
సంపన్నం చేసిన మన భారతీయులను చూడవచ్చు. కాని దేశభక్తిని 
ఒంటరివాదంగా ముద్రించి అలా పరోక్షంగా బెదిరించే పద్దతి సామ్రాజ్యవాద 
దేశాలదే. ఉదాహరణకు రెండవ ప్రపంచయుద్ధం తరువాత ఆనాడు నెలకొన్న 
అంతర్జాతీయ పరిస్థితికి లొంగి తాము ఆక్రమించుకొన్న కాలనీలకు 
స్వాతంత్ర్యం ప్రకటించాల్సి వస్తే తమప్రయోజనాలను కాపాడుకొనేందుకు 
కొత్త కొత్త సిద్దాంతాలు తీసుకు వచ్చింది ఈ సామ్రాజ్యవాద దేశాలే. భారత్‌లో 
కూడా కొందరు మనవాళ్ళ ఐన అధికారులు, మేధావులు ఆంగ్లేయుల చేతిలో 
కీలుబొమ్మలై వాళ్ళ మాటలకు తందాన అన్నారు. సర్‌ సి.పి. రామస్వామి 
అయ్యర్‌ కూడా ఆంగ్లేయుల మాటలకు వత్తాసు పలుకుతూ ఈనాడు మనకు 
కావాల్సింది స్వాతంత్ర్యం కాదు (Independence) ఇంటర్‌ డిపెండెన్స్‌ 
(Interdependence) అన్నారు. డా॥ మన్మోహన్‌ సింగ్‌ గారి సరళీకృత 
విధానాలు (Liberalisation) ఆనాడు రామస్వామి చెప్పిన ఇంటర్‌ 
డిపెండెన్స్‌కు కొత్తరూపం మాత్రమే. 


మా అబ్జెక్షన్‌ ఎమిటంటే? 


దేశభక్తులు అంతర్జాతీయ వాదానికి వ్యతిరేకులు కారు. 
అంతర్జాతీయ మైన సహకారం పరస్పరం సమాన స్థాయిలో జరిగితే దేశభక్తులు 
చెపుతున్న స్వావలంబనకు అభ్యంతరమేమి లేదు. ప్రతిదేశానికి ఆత్మగౌరవం, 
స్వాభిమానం వుంటాయి. వాటికి ఎమాత్రం హాని జరగకుండా వ్యవహరిస్తే 
వైశ్వీకరణకు మేమెంత మాత్రం వ్యతిరేకులం కాదు. 


కానీ పశ్చిమదేశాలు పదే పదే చెప్పుతున్న వాళ్ళ పద్దతి మాత్రమే 
ప్రగతికి అనుకూలమైంది కాబట్టి ప్రపంచమంతా ప్రశ్నలడక్కుండా దీన్ని 
అనుసరించాలి అనే పిడివాదమే మాకు పడదు. మేమేం కోరుతున్నామంటే 
సాంస్కృతికపరమైన రాకపోకలు, ఆర్థికపరమైన ఇచ్చిపుచ్చుకోవడాలు దేశాల 
మధ్య జరిగినా ఎ దేశమూకూడా తన సహజమైన, వారసత్వంగా వచ్చిన 
సంస్కృతీ విలువలను కోల్చోకూడదని. అంటే పశ్చిమదేశాల విధానాలు 
వైశ్వీకరణ అనే నినాదాలు, చిరంతనంగా వస్తున్న విభిన్న దేశాల వినూత్న 
సంస్కృతిని దెబ్బతీయకూడదని, దేశాల అస్థిత్వాలు చెరిగిపోయేలా జరిగే 
వైశ్వీకరణను మాత్రం అంగీకరించేది లేదని ఈ దేశభక్తులు అంటున్నారు. 
అధునాతన సాంకేతికపరిజ్ఞానం మరియు నూతన ఆర్థిక విధానం 
మన విశ్వంలో ఒక కొత్త నాగరికతను ఆవిష్కరించాయి. కానీ ఇది 
పశ్చిమదేశాలకు చెందని సంస్కృతికి వ్యతిరేకంగా వుంది. తరతరాలుగా ఈ 
దేశాలను నడిపిస్తున్న సాంస్కృతిక విలువలకు, ఈ నూతన విధానాలకు 
చాలా తేడావుంది. ఇక్కడే అసలు అభిప్రాయభేదం మొదలవుతోంది. 
కానీ భావాత్మకంగా అమెరికన్లుగా మారిపోయిన భారతీయులు 
"స్వదేశీ " అనేది, ప్రపంచమంతా అంగీకరించిన పవిత్ర స్వేచ్చా వ్యాపారానికి 
Free trade) వ్యతిరేకమని స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ను విమర్శిస్తున్నారు. 
అందుకనే ప్రస్తుత అంతర్జాతీయ వ్యాపార యుగంలో ఈ స్వేచ్చ్భావ్యాపారం 
యొక్క స్థానమేమిటో విశదంగా విశ్లేషించాల్సిన అవసరం వుంది. 


నరలీకృత వ్యాపార విధానం - స్ప్వేచ్చావ్యాపారం? 


మొట్టమొదటగా ఆడమ్‌స్మిత్‌ (AdంM 5౧౧1) చే ప్రవచించ 
బడినది గా చెప్పబడుతున్న స్వేచ్చా వ్యాపార సూత్రం (The principle of 
Free Trade) రికార్లో (Ricardo) 1817 లో ప్రిన్సిపుల్స్‌ పాలిటికల్‌ ఎకానమీ 
(Principles of Political Economy) ను ముద్రించిన తరువాతే తిరుగు 


4 


లేని వ్యాపార సూత్రంగా తనను తాను ప్రకటించుకోగల్లింది. మార్కెట్‌ శక్తులు 
ఏ ఆటంకమూ లేకుండా తమ పని తాము చేసుకొంటూ పోయేలా చేస్తే 
మాత్రమే అంతర్జాతీయ వ్యాపారం సజావుగా సాగుతుందనేది రికార్డో సూత్రం. 
దీన్ని ఆధారంగా చేసుకొని హెక్టర్‌ - ఒహ్హిన్‌ తమ సూత్రాన్ని ప్రకటించారు. 
దీని ప్రకారం వాళ్ళు స్వేచ్చా వ్యాపారవిధానం ప్రపంచ దేశాల్లో వుంటున్న 
అతి తక్కువ వనరులను కూడా అతి ఎక్కువ స్థాయిలో వుపయోగపడేలా 
చేస్తుందన్నారు. ఆ విధంగా దేశాలు తాము ఏ ఉత్పత్తిలో అయితే ప్రత్యేకత 
సాధించు కొన్నాయో ఆ ఉత్పత్తిలోనే అతి కొద్దిగానే వున్న వనరులను అతి 
విస్తారంగా వుపయోగించుకొని లాభపడతాయనేది వారి సిద్దాంతం. రికార్డో 
మరియు ''హెక్టర్‌ ఒహ్లిన్‌" ల సూత్రాల్లో కొన్ని భేదాలున్నప్పటికీ 19వ శతాబ్దం 
నుండి 1970 వరకూ ప్రపంచం ఈ వ్యాపార సూత్రాన్నే అనుసరించింది. 
అమెరికా, ఇంగ్లండు, నెదర్గాండు దేశాలు ఈ సూత్రం ఆధారంగానే తమతమ 
వ్యాపార వాణిజ్య విధానాలను రూపొందించుకొన్నాయి. గాట్‌ (1%) కూడా 
ఈ తానులో గుడ్డనే. గాట్‌కు ఆధారభూమిక ఈ వ్యాపార సూత్రాలందించిందే! 

ఏది ఏమైనా 1950 నుంచి ఈ సూత్రానికి సంబంధించి సందేహాలు 
మొదలయ్యాయి. అంతర్జాతీయ వ్యాపారంలో బయలుదేరుతున్న కొత్త 
పుంతల్ని ఈ వ్యాపారసూత్రం సరిగ్గా నిర్వచించ గలదా? వివరించగలదా? 
అన్న సందేహాలు మొదలయ్యి 1970 నాటికి తీవ తరమయ్యాయి ఆ 
'కంపారిటివ్‌ అడ్వాంటేజ్‌' (COMparitive Advantage) సరియైన పోటివున్న 
మార్కెట్ల వ్యవస్థ మీద ఆధారపడివుంటుంది. కానీ అనుభవం తరువాత 
అర్ధమయ్యిందేమంటే పోటే వున్నా మార్కెట్స్‌లో అసమానతలు, వైరుధ్యాలు 
వున్నాయని. 

ఈ అనమానతల్ని, ఎందుకు ఆర్థికవరమైన వైరుద్యాలు 
నెలకొల్చుతాయన్న విషయాన్ని, ఎందుకు ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు 
విపరీతంగా పెరిగిపోతున్నాయన్న విషయాన్ని, స్వేచ్భావ్యాపారం ఎనాడూ 


5 


సరిగ్గా విశ్లేషించి చెప్పలేదు. అందుబాటులో వున్న అతికొద్ది వనరులను 
నమర్గవంతంగా నరియైన వంపిణీ ద్వారా ఎందుకు 
వుపయోగించుకోలేకపోతు న్నామన్నది స్వేచ్చావ్యాపార సిద్ధాంతానికందని 
విషయం. ఇలా అత్యంత కీలకమైన ప్రశ్నలను ఈ వ్యాపారవిధానం 
మరచిపోయింది. కాదు.. అసలు దాని దగ్గర సమాధానాల్లెవు 
“'రూయిగ్రొక్‌ " అన్న ఓ మేధావి ఒక ఆసక్తికరమైన ప్రశ్నను 
లేవనెత్తాడు. స్వేచ్భావ్యాపారం గురించి ఇంత ప్రచారం జరుగుతున్న రోజుల్లో 
కూడా ఎందుకు కొన్ని సందర్భాల్లో దేశాలు ఈ వ్యాపార సూత్రాలను, 
నియమావళిని ఖాతరు చేయవు? ఇందుకు జవాబుగా ఆయనేఅంటాడు. 
'ఈ స్వేచ్చా వ్యాపార సిద్దాంతంలోని మౌలికమైన దోషాలే ఇందుకు 
కారణమని' తన సిద్ధాంతంలో మూలసూత్రంగా పేర్కొన్నా ఏనాడు కూడా 
వనరులను సరిగ్గా పంపిజీచేయడం జరగలేదు, జరగబోదు, ఈ వ్యాపారంలో 
రాజ్యాల విధానాలు ముఖ్యమా, అంతర్జాతీయ నియమ నిబంధనలు 
ముఖ్యమా అన్న ప్రశ్నే ఎదురయితే, ఎదేశం కూడా ఆ నియమనిబంధనలను 
గౌరవించదు. రాజ్యాల విధానాలు ఆర్ధిక, సామాజిక, సాంస్కతిక, రాజకీయ 
“రిస్టితుల పైనే ఆధారపడివుంటాయి. అంతర్జాతీయంగా నాణ్యత 
౦పాదించేకంటే, దేశ భద్రత, ఆంతరంగికంగా క్రమబద్దీకరణ దేశాలకు 
ముఖ్యం. వాటికే అవి ప్రాధాన్యత ఇస్తాయి. 


ఉత్తుత్తి (పేమ 


తమ దేశానికి చెందిన సంస్థలకు,. పరిశ్రమలకు అనుకూలంగా 
వుంటూ, విదేశీ పెట్టుబడులకు, పరిశ్రమలకు నామ మాత్ర ప్రాధాన్యత 
ఇచ్చే పద్దతి, ఈ రోజు ప్రపంచం మొత్తం మీద అవలంబించబడుతుంది. 
విదేశీ పరిశ్రమల ఉత్పత్తులకు సరియైన పోటి ఇచ్చేలా వుండాలంటే దేశవాళీ 
పరిశ్రమలకు పెద్దఎత్తున సబ్సిడీలు ఇవ్వాలని “బ్రాండర్‌'' అనే ఓ పెద్దాయన 


6 


సూచించాడు '"'స్పెజెర్‌' అనే మరో తలపండిన ఆర్థికవేత్త సైతం ఇదే మాటనే 
చెప్పాడు. దిగుమతుల మీద అధికపన్నులు అవరోధాలు, ఎగుమతుల మీద 
అధిక సబ్సిడీలు దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకొనే జరుగుతున్నాయి 
ఈనాడు. ఉదాహరణ కావాలంటే జపాన్‌ ను చూడండి. ఆ దేశం బియ్యం 
ఎగుమతి చేసే తన రైతులకు 700 శాతం సబ్బిడీలను ప్రకటిస్తూ, అలాగే 
దిగుమతి అవుతున్న బియ్యం మీద 700 శాతం సుంకాన్ని విధించింది. 
ఇంకెక్కడి అంతర్జాతీయ పరస్పర సహకారం? 

కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు జాతి అవసరాలను దృష్టిలో 
పెట్టుకొని కాక దేశంలోని సంస్థల నుండి ఎదురయ్యే వాత్తిడికి లొంగిపోయి 
నడచుకొంటుంటాయి. అంటే అర్ధమేమిటి? ముందుగా ఆలోచించేది తన 
గురించే కానీ పొరుగింటి వాడి గురించి కాదనేగా? 

1980 దశాబ్దపు ఆఖరు సంవత్సరాల్లో “స్వేచ్చా వ్యాపారాన్ని 
తన్మయంతో (పఏమించిన (పేమికులే వారి సిద్ధాంతం పెను సవాళ్ళను 
ఎదుర్కోంటుందని గుర్తించారు. 

ప్రభుత్వ జోక్యం వుంటే అది లాభాలు దేశాన్ని విడిచి మరోదేశాన్ని 
చేరే పద్దతికి దారితీస్తుంది. అంటే తమదేశానికి లాభం వచ్చే అవకాశముందంటే 
ప్రభుత్వాలు అంతదాకా వల్లెవేసిన అంతర్జాతీయ నియమాలను కాసేపు 
పక్కన వుంచి తమదేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తాయి. కాబట్టి 
పొంగిపోయి పొందుపరచుకొన్న కంపారిటివ్‌ అడ్వంటేజ్‌ వ్యాపార సూత్రానికి 
బదులుగా కాంపిటీటివ్‌ అడ్వంటేజ్‌ అనే పోటి మనన్తత్వం దేశాల్లో 
బయలుదేరింది. ఈ సూత్రాన్ని తూ.చ తప్పకుండ పాటించి ఐరోపా దేశాలను, 
అమెరికాను 1980 లో జపాన్‌ తన ఎగుమతులతో ఎలా బెంబేలెత్తించిందో 
మనకు తెలియదా? 

ఒకవైపు తాము నమ్మిన సిద్ధాంతాలను తుంగలోకి తోక్కుతూనే 
మరోవైపు స్వేచ్భావ్యాపారం నిజానికి సరియైన విధానమని చెప్పే కొత్త ఎత్తుగడ 


7 


కనిపిస్తోంది. అందరూ ఏ భేదాభిప్రాయము లేకుండా అంగీకరించే 
విషయమేమిటంటే 1817 లో మొదట కనిపించినంత స్వచ్చంగా నమ్మకంగా 
స్వేచ్చావ్యాపార సిద్ధాంతం ఈనాడు కనిపించడం లేదు. మబ్బులు తొలిగాయి. 
"ఉరుగ్వే" సమావేశాల్లో స్వేచ్భావ్యాపారాన్ని ధృడవంతం చేయడానికి 
అవసరమైన ప్రయత్నాలు చేయాలని ఒకవైపు చెపుతూనే, తానే తన 
పరిశ్రమలను, మార్కెట్లను, సంపన్నం చేసుకొనడానికి, విస్తరించుకోవడానికి 
అమెరికా, ప్రాటెక్షనిజాన్ని అవలంబించింది. ఇతర దేశాలమార్కెట్లలోకి 
అక్రమంగా జొరబడుతూ, తన ఎగుమతులను ఇబ్బడి ముబ్బడిగా 
పెంచుకోవడానికి అనుకూలంగానే అమెరికా తన వ్యాపార విధానాన్ని 
రూపొందించుకొంది. 


మీకిది తెలుసా? 


'స్వేచ్చావ్యాపారాన్ని క్షణం తీరిక లేకుండా ప్రచారం చేస్తూనే, ప్రపంచ దేశాలు 
కొన్ని ఎలా వ్యాపారాన్ని సాగించాయో, ఇలా వివరిస్తారు 'రూయిగ్రోక్‌' 
- సూమారుగా 25% వ్యాపారం గ్లోబల్‌ కంపెనీలలోనే (Intra-Com- 
pany Trade) జరుగుతుంది. 
- సుమారుగా 25% వ్యాపారం ద్వ్వైపాక్షికం:? (Bilateral Trade) 
జరుగుతుంది. 
- సుమారుగా 25% వ్యాపారం బార్టర్‌ పద్దతిలో జరుగుతుంది. 
- కేవలం 25% వ్యాపారం మాత్రమే గాట్‌ ప్రతిపాదించే స్వేచ్చావ్యాపార 
సూత్రాలాధారంగా జరుగుతుంది. 

(Forecasting and assessments in science and 
technolgy (FAST) నుండి 'రూయిగ్రోక్‌' సేకరించి మనకందిస్తున్న ఈ 
వాస్తవాలు మనకు, స్వేచ్చావ్యాపారానికి ఈనాడున్న స్థానము, విలువ 
ఎంతటివో చెపుతాయి. 


ప్రపంచ వ్యాపారంలో నీతి నిజాయితీలను నిలిపే మహత్తర 
కార్యాన్ని తానొక్కతే భుజం మీద వేసుకొన్నట్టు ఫోజిస్తూ, అమెరికా 1956 
నుంచి టెక్స్‌ టైల్స్‌ పరిశ్రమకు సంబంధించి రక్షణవాదాన్ని (ProteCtiOn- 
158౧0) అవలంబిస్తోంది. టెక్స్‌టైల్‌ వుత్పత్తులు అమెరికాలోకి ఎక్కువగా 
దిగుమతికాకుండా అడ్డుకొనేందుకు ఒప్పందాలు కుదుర్చుకొనే అధికారాన్ని 
1956 లోనె తన దేశాధ్యక్షుడికి ఇచ్చింది అమెరికా. 

1980 దశకంలో జపాన్‌ నుండి జరుగుతున్న దిగుమతులతో తన 
మోటారు వాహనాల పరిశ్రమ నామరూపాల్లేకుండా పోవడాన్ని ఆపడానికి 
అమెరికా వ్యాపారేతర అడ్డంకుల్ని కూడా వుపయోగించింది. జపాన్‌ కూడా 
అంతే. చాలా విధాలుగా ఇది వన్‌వే ట్రాఫిక్‌ వ్యాపారం చేసేదేశం. 
తానుపయోగించుకొనే వుత్పత్తి రకాలేనాడు జపాన్‌ దిగుమతి చేసుకోదు. 
జపాన్‌ యొక్క విదేశీ పెట్టుబడులు కూడా ఇంతే 1990 మార్చి నాటికి 
జపాన్‌ లో ఇతర దేశాలు పెట్టిన పెట్టుబడుల కంటే, ఇతర దేశాల్లో జపాన్‌ 
పెట్టిన పెట్టుబడులు 17 రెట్లు అధికం. ఐరోపా, అమెరికా మార్కెట్లను 
అతలాకుతలం చేసింది జపాన్‌ తన యొక్క ఈ వాణిజ్యనీతితో. ఐరోపా, 
అమెరికాలకు, జపాన్‌కు మధ్య పారిశ్రామిక ఉత్పత్తుల విషయంలో తలెత్తిన, 
తీవ్ర అభిప్రాయభేదాలకు కూడా జపాన్‌ యొక్క ఈ వన్‌వేట్రాఫిక్‌ వ్యాపారమే 
కారణ మంటారు వ్యూహవేత్తలు. 1960 నుండి 1970 వరకు ఐరోపా దేశాల 
నౌకా నిర్మాణ పరిశ్రమ, జపాన్‌ యొక్క నౌకా నిర్మాణ పరిశ్రమల మార్కెట్‌ 
ఎత్తుగడల ముందు ఏమాత్రం నిలువలేకపోయింది. జపాన్‌ యొక్క విదేశీ 
పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయి తము కంపెనీల అస్టిత్వానికే 
ప్రమాదంగా మారడంతో ఐరోపా, అమెరికా దేశాల కంపెనీలు జపాన్‌ మీద 
వ్యాపారపరమైన ఆంక్షల్ని విధించాలని, ఆ దేశం తమ మార్కెట్ల మీదకి 
దాడిచేయకుండా అడ్డుకోవాలని, దేశవాళీ కంపెనీలయిన తమను రక్షించాలని 
ఈ కంపెనీలు తమ తమ ప్రభుత్వాలను కోరుతున్నాయి. 


9 


కొందరికి ఒక నాలుకే వుండదు 


ఐరోపా, అమెరికా దేశాల్లో ఈనాడు స్వేచ్చావ్యాపారానికి తీవ్ర 
వ్యతిరేకత ఎదురవుతోంది. ఇందుకు కారణం ఇతర దేశాలనుండి 
ఎదురవుతున్న భయంకరమైన పోటి మాత్రమే. ఆనాడు స్వేచ్చావ్యాపారాన్ని 
(Free Trade) ను అంతగా (ప్రేమించి ప్రచారం చేసిన వారే ఈనాడు 
ఛీదరించుకోవడం చాలా ఆసక్తి కరమైన విషయం కదూ! ఈ దేశాల 
రెండునాల్కల ధోరణికి మరో ఉదాహరణ. జర్మనీకి చెందిన వుత్సత్తులు 
ఆంగ్లేయుల మార్కెట్లను శాసిస్తున్న రోజుల్లో ఇంగర్లడ్‌, స్వేచ్చావ్యాపారాన్ని 
తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టింది. కానీ, పారిశ్రామిక విప్లవం తరువాత 
నమీకరణాలు మారిపోగా తవం వన్తువులకు బయట డిమాండ్‌ 
పెరిగిపోయిందని తెలియగానే Free Trade ను ఇంగ్లాండ్‌ డ్రైమతో 
ఆలింగనం చేసుకొంది. 

1960 నుంచి అమెరికా ఆర్థిక శక్తిగా బలహీన వడటం 
ప్రారంభమయ్యింది. ప్రపంచవ్యాపారం మీద దాని ఆధిపత్యం 1973 నుండి 
తగ్గడం ప్రారంభమై 1980నాటికి మరింత క్షీణించింది. 'లిండరొ లాంటి 
ఆర్థిక శాస్త్రవేత్తల ప్రకారం రాబోయే శతాబ్దపు తొలి సంవత్సరాల్లో అమెరికన్‌ 
ఆధిపత్యం పూర్తిగా నశించిపోతుంది. ఇలా తగులుతున్న ప్రతి దెబ్బ తరువాత, 
స్వేచ్భావ్యాపారానికి అమెరికా దూరంగా జరిగిపోతోంది. ఈ రోజు అమెరికా 
స్వేచ్చ్భావ్యాపారానికి అణువంత కూడా గౌరవం ఇవ్వదు. అమెరికా యొక్క 
వాణిజ్యనీతిలో ఈ మధ్యకాలంలో వస్తున్న పెను మార్పులను, మారుతున్న 
ధోరణులను చాలా విశ్లేషాత్మకంగా వర్ణిస్తారు శ్రీ భిస్వజీత్‌ధర్‌ తన పుస్తకం 
"ది డిక్టైన్‌ ఆఫ్‌ ఫ్రీ ట్రేడ్‌ అండ్‌ యుయస్‌ ట్రేడ్‌ పాలసీ టుడే" (The De- 
cline of Free Trade and US Trade Policy today) లో. 


10 


ఇతరుల వ్యాపార లావాదేవీల్లో జోక్యం చేసుకోము అన్న విధానాన్ని 
తుంగలో తొక్కి ఇతరుల విషయాల్లో కూడా చురుకైన పాత్రను పోషించే 
విధానాన్నే గత రెండు దశాబ్దాలుగా ఆమెరికా అవలంబిస్తోంది. ఈ రెండు 
దశాబ్దాల సమయంలో మొదటి దశాబ్దంలో తన కంపెనీలను కాపాడుకొనే 
ప్రోటెక్షనిజమను అవలంబిస్తూ రెండవ దశాబ్దంలో తన వుత్పుత్తులకు 
అవనరమైన మార్కెట్లను అందించేవిధంగా తవు విధానాలను 
రూపొందించుకోమని, తన భాగస్వామ్య దేశాల పైన వొత్తిడిని తీవ్రతరం చేసింది 
అమెరికా. దిఆమ్నిబస్‌ ట్రేడ్‌ అండ్‌ కాంపిటీటివ్‌నెస్‌ యాక్ట్‌ ఆఫ్‌ 1988 The 
omnibus Trade and Competitiveness Act of 1988 ద్వారా అమల్లో 
కొచ్చిన సూపర్‌ 301, స్పెషల్‌ 301, రెండు కొత్త నిబంధనల లక్ష్యం తన 
పరిశ్రమలకు రక్షణ కల్పించుకొంటూనే, ఇతర దేశాల మార్కెట్లను 
తనకనుకూలంగా మార్చుకోవడమే. 


అమెరికా రూటేవేరు 


అమెరికా అవలంబిస్తున్న ఈ ప్రాబెక్షనిస్టు పద్దతులు, ఇతర దేశాల 
వ్యాపారంలోకి జోక్యం చేసుకోకూడదన్న గాట్‌ ఒప్పందపు మౌలిక సూత్రాలను 
అడుగులోతున పాతిపెట్టాయి. 1974లో తనకు సంక్రమించిన అధికారాలను 
పయోగించుకొంటూ అమెరికా అధ్యక్షుడు ఇతరదేశాల మార్కెట్లను 
నిర్వీర్యపరచడమే తన ఎకైక వ్యాపార లక్ష్యంగా పెట్టు కొన్నట్టు కనిపిస్తుంది. 
ఇతర దేశాల నుండి, తన దేశంలోకి జరుగుతున్న దిగుమతులపై భారీగా 
పన్నులు విధిస్తూనే, మార్కెట్ల తలపులను బోర్లా తెరచి వుంచమని వొత్తిడి 
చేయడం ప్రస్తుత అమెరికా యొక్క వ్యాపార విధానం. 

ఇతరదేశాల దిగుమతులు తమ ఉక్కు, మోటారువాహనాలు 
టెక్స్‌టైల్స్‌, యంత్రసామగ్రి పరిశ్రమలను దెబ్బతీయకుండా భద్రత కల్పిస్తూ, 
1974 సెక్షన్‌ 301 యాక్టును, తనకు సరియైన మార్కెట్‌ వసతి కల్పించని 


కే 


దేశాలకు వ్యతిరేకంగా చర్యతీసుకొనే ప్రయత్నం చేస్తోంది అమెరికా. ప్రస్తుతం 
1985లో కొరియాదేశపు భీమా రంగాన్ని అమెరికా తన లక్ష్యంగా ఎంచుకొంది. 


ప్రవంచ పోలీస్‌? గ్లోబల్‌గూండా? 


సూపర్‌ 301 ద్వారా, ఏదేని దేశం వ్యాపారానికి సంబంధించి ఒక 
విషయానికి, నియమానికి కట్టుబడలేదు, నియమాన్ని వుల్లంఘించిందనిపిస్తే 
ఆ దేశానికి చెందిన యావత్తు వ్యాపారానికి, వ్యాపార సూత్రాలకు వ్యతిరేకంగా 
అమెరికా చర్యలు చేపట్టవచ్చు. దీన్నే ప్రపంచపోలిస్‌ పాత్ర అంటారు. సూపర్‌ 
301 ద్వారా, అమెరికా ఎగుమతులకు భంగం వాటిల్లుతోంది, వాటిని 
అడ్డుకొంటున్నారని తెలిస్తే ఆ దేశానికి వ్యతిరేకంగా కూడా అమెరికా అంచెల 
వారీగా కసితీర్చుకోవచ్చు. స్పెషల్‌ 301 ద్వారా తన వుత్పత్తులకు వాళ్ళదేశాల్లో 
తన ఆధిపత్యాన్ని పెంచుకొనేలా ఆ దేశాలపై వొత్తిడి తెస్తూనే, సూపర్‌ 301 
ద్వారా, ఎ చిన్న తప్పునైనా తాను భూతద్దంలోచూస్తూ, చూపిస్తూ ఇతర దేశాల్ని 
బెదిరించగలదు, భయపెట్టగలదు, భయపడితే జలగలాగా దాని రక్తాన్ని 
రూడా తాపీగా పీలేయగలదు అమెరికా. ఈ అనుమానం రాకుండా, ఎవరో 
ఎందుకని అడగకుండా దీనికి మేధోసంపత్తి పరిరక్షణ (Intellectual Prop- 
erty Protection) అంటూ ఓ అందమైన పేరు పెడుతుంది అమెరికా. 

1989 మే నెలలో భారత, జపాన్‌ మరియు బైజిల్‌ను అమెరికా 
ప్రత్యేకంగా గుర్తించి వీటికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. 
అందులో భారత్‌ చేసిన తప్పు (అమెరికా దృష్టిలో) ఏమిటంటే తన 
(అమెరికావి) వస్తువులు ప్రవేశించకుండా భారత్‌ అడ్డుకొంటోందట. 
ఇదేరకమైన కారణం చెపుతూ 1990లో కూడా అమెరికా భారత్‌ పై ప్రత్యేకంగా 
కన్నువేసింది. జపాన్‌, బ్రెజిల్‌ లను సూచీ నుంచి తొలగించింది. 

స్వేచ్చా వ్వాపారం సరళీకృతవిధానం గురించి అమెరికా విస్తృతంగా 
ప్రచారం చేస్తుంటుంది. ఈ విషయంలో అది గోబెల్స్‌ ను మించిపోయింది. 


12 


ఆయన ఓ మారు అన్నాడు "ఒక అబద్దాన్ని వంద మార్షుచెప్పు అది, 
నిజమైకూర్చొంటుంది '' 'ఆడాల్ఫ్‌హిట్లర్‌' మరో అడుగు ముందుకేసి అబద్దాన్ని 
ప్రచారం చేయాలనుకొంటే మరో అబద్దం చెప్పాల్సినవసరం లేదు. మొదటి 
అబద్దం గురించే పెద్ద హంగామా హడావుడి చేయండి. ఆ హడావుడి 
హంగామాలో అది అబద్దమనే నిజాన్ని ప్రజలు మరచిపోతారు. అమెరికా 
చేస్తున్న ఇలాంటి హంగామా కారణంగానే సరళీకృత విధానం గడచిన రెండు 
దశాబ్దాల్లో విపరీతమైన ప్రాధాన్యతను సంపాదించుకొన్నది. ప్రపంచబ్యాంకు, 
అంతర్జాతీయద్రవ్యనిధి ఈ సరళీకృత విధానాన్ని మూడవ ప్రపంచదేశాలకు 
సులభంగా అమ్ముకొంటున్నాయి. లిబరైలేజేషన్‌ విధానాన్ని అనుసరిస్తేనే 
ముందు ముందు అప్పులు ఇస్తామని పరోక్షంగా బెదిరిస్తున్నాయి. కానీ 
అమెరికా ఏనాడు సూత్రాలను (౧/86 Tr2de) పాటించలేదు, వాటిని ఆ 
దేశం చాలా ఏళ్ళుగా అతిగక్రమిస్తోంది. (1౧164400౧౬! organisation for 
standardisation) చెప్పే నిబంధనలను, స్టాండర్డ్స్‌ ను అమెరికా 
పూచికపుల్లను పారేసినట్లుగా పారేస్తుంది. వ్యవసాయ రంగానికి సంబంధించి 
ఇతర దేశాలు సబ్బిడీలు ఇవ్వకూడదని రాజాధిరాజు లాగా శాసిస్తూ, తాను 
మాత్రం ఆ రంగానికి విపరీతంగా నబ్బిడీలు అందిన్తూ అమెరికా 
అవలంబించేది రెండునాల్కల ధోరణి కాదా? 


జనం తిరగబతారు 


ఇటువంటి అక్రమ వ్యాపార ధోరణులకు, దమన నీతికి కారణం, 
ఈ నేరాన్ని చేస్తున్న దోషులు అమెరికాలోని సామాన్య ప్రజలు కాదు. 
కానేకాదు. కేవలం కొందరు బడా పెట్టుబడిదారులే ఇందులో దోషులు. 
అమెరికాలో సామాన్య జనానికి ఈ వ్యాపారంలోని అసలు విషయాలు 
తెలియవు. కేవలం అభివృద్ధి చెందుతున్న మరియు దక్షిణాది దేశాలను 
మాత్రమేకాక, ఐరోపా దేశాలలోని కొన్ని దేశాలను, ఉత్తర అమెరికా వారిని 


13 


అమెరికా తన లక్ష్యాలుగా ఎంచుకొన్నది. గత ఐదారు సంవత్సరాలుగా ఈ 
బడా వ్యాపారవేత్తలు సాగిస్తున్న ఈ చీకటి వ్యాపారపు అసలు ముఖాన్ని 
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, సంస్థలు గుర్తిస్తున్నాయి. 

1) ఈమధ్యనే ఫ్రాన్స్‌లో రైతులు ఇటువంటి వ్యాపార కుయుక్తులకు 
వ్యతిరేకంగా ఉగ్రవాదుల స్థాయిలో సోగాటానికి దిగితే వారికి ఐరోపా దేశాలు 
పూర్తీ సహాయం అందించాయి. 

2) అమెరికాలోని సామాన్య ప్రజానీకం (Working class) ఉత్తర 

అమెరికా స్వేచ్చావ్యాపార ఒప్పందం, (North American Freeirode 

Agreetment, NAFTA) కు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమాలు 

చేసారు. 

3) కెనడా ఓటర్లు ఈ ఉత్తర అమెరికా స్వేచ్చా వ్యాపార ఒప్పందానికి 

వత్తాసుపలికిన తమ దేశపు అధికారపార్లీ పీఠాలు కదలి పోయేలా 

పోరాటానికి దిగారు 

4) అమెరికాకు చెందిన ఇలాంటి బడా వ్యాపారసంస్థ కార్గిల్‌ యొక్క 

దుశ్చర్యలకు వ్యతిరేకంగా అమెరికాకు చెందిన 12 ప్రజాసంక్షేమ సంస్థలు 

పర్యావరణ సంస్థలు ఎదురుతిరిగాయి. 

క ఇవన్నీ ఒక విషయాన్ని సుస్పష్టం చేస్తున్నాయి. అదేమిటంటే 
)బరలైజేషన్‌ ముసుగులో అమెరికా అవలంబిస్తున్న వ్యాపారవిధానాలు 
కేవలం తృతీయ ప్రపంచ దేశాలను మాత్రమే కాక, అభివృద్ది చెందిన ఇతర 
శ్వేతదేశాలను, ఆఖరికి అమెరికాలోనే వున్న మధ్యతరగతి, పేదవర్గాలను 
తీవ్రమైన ఇబ్బందులకు గురిచేన్తున్నాయి. అమెరికా పాలకుల పెద్ద 
పెద్దవ్యాపారుల ఈ అపవిత్ర బంధం మానవతా విలువలకు ఏమాత్రం 
గౌరవం, రక్షణ లేకుండా అడ్డు అదుపు లేకుండా సాగే వ్యాపారమే లక్ష్యంగా 
సాగుతోంది. మళ్ళీ వీళ్ళే తరచు 'స్వేచ్చావ్యాపారపు శీలాన్ని గురించి అనర్గళంగా 
ఉపన్యసిస్తుంటారు. ఇది దెయ్యాలు బైబిల్‌ ను పఠించడంలాంటిది. 


14 


కల్తీలేని కుట 


ఇంతదాకా చర్చించుకొన్నదాని సారాంశమేమిటంటే ప్రస్తుత 
రూపంలో 
1) గాట్‌ (ఇక) మరియు అమెరికాలు చెపుతున్న లిబరలైజేషన్‌ (Liber- 
alization) ఒక పెద్ద అబద్దం. 
2) డా॥ మన్మోహన్‌ సింగ్‌ గారి లిబరలైజేషన్‌ ఒక కల్తీలేని కుట్ర 
3) ఎయిర్‌కండీషన్ట్‌ గదుల్లో కూచోని సమాజాన్ని గురించి ఆలోచించే 
మన పై మానవుల' లిబరలైజేషన్‌ వారి అవవాయుకత్వానికి, 
ఆత్మవంచనకు చక్కటి ఉదాహరణ. 
4) అమెరికాకు చెందని ఇతర దేశాల్లోని దేశభక్తులకు లిబరలైజేషన్‌ 
ఒక పెద్ద సవాల్‌. 
అందుకనే ఇతర దేశాల్లోని దేశభక్తులు చెపుతున్న స్వదేశీకి 
సాధికారత వుంది, ఆ స్వదేశీని ప్రతిదేశమూ తన జీవన విధానంగా 
మలచుకోవాల్సిన తరుణం ఈనాడు ఆసన్నమయ్యింది. 
వాస్తవమైన సరళీకృతవిధానం కొందరి గుప్పెట్లో బందీఅయిన 
వైశ్వీకరణ సహవాసం చేయడం అసాధ్యం హిందువులు ప్రవచిస్తున్న వైశ్వీకరణ 
నిజమైనది, ఆచరించతగ్గది కూడా! 
తామింకా హిందువులుగానే వుంటున్న హిందువులకు వారి 
వైశ్యీకరణవాదం అంటే ఎమిటో బాగాతెలుసు కానీ హిందువులుగా తమను 
తాము చెప్పకోవడానికి సిగ్గుపడుతున్నవారు, తామూ హిందువు లమని ఎవరికీ 
వినబడకుండా చెపుతున్నవారి సౌకర్యార్థం హిందువులు నమ్మే వైశ్వికరణ 
గురించి సంక్షిప్తంగా చర్చించుకొందాం. 


15 


నమైక్కతామకరందం 


మానవధర్మం వికసించి వేయిపుష్పాలుగా వ్యాపించి భూమిమీద 
విభిన్న జాతులు తమ విభిన్న సంస్కృతులతో ఒక విశిష్టమైన వినూత్నమైన 
ప్రపంచరాజ్యాన్ని నిర్మించు కోవాలని పండిత దీన దయాళ్‌ ఉపాధ్యాయ 
తన ఏకాత్మమానవతావాదంలో సూచించారు. వారూహించిన ప్రపంచ 
రాజ్యంలో రాజ్యాధికారానికి తక్కువ ప్రాముఖ్యత వుంటుంది. అందులో 
అన్ని వాదాలు ఇమిడివుంటాయి, భౌతికవాదంతో పాటు నిజానికి జీవితం 
విభిన్న రుచుల వినూత్న సంగమం. 

'సృష్టిలోని సమస్త జీవులు ఒక్కటే' అన్న భావన అర్ధమయిన నాడే, 
లోకకళ్యాణం, ప్రపంచ సమైక్యత సాధ్యమవుతాయని పూజ్యగురూజీ ఆనాడే 
చెప్పారు. తమ సహజ సిద్ధమైన అస్థిత్వాన్ని పరిరక్షించుకొంటూ, తమయొక్క 
ప్రత్యేకతలను కోల్పోకుండా, మానవాళి యొక్క అంతర్లీన ఏకతను 
అర్ధంచేసుకొని వివిధ దేశాల ప్రజలు. భేదాలు మరచి ఒకే కుటుంబంగా 
జీవించే పరమోన్నతస్థితి అసాధ్యం కాదని వారు భావించారు. అలాంటి 
సుందరమైన ప్రపంచాన్ని వారు దర్శించారు. ఒకే గమ్యం వైపు జరుగుతున్న 
మానవుల ఈ ప్రస్థానంలో, ఒకవ్యక్తి కాని, సమాజం కానీ దేశం కానీ తన 
అస్థిత్వాన్ని వైవిధ్యాన్ని కోల్పోతే విశ్వంలో ఎదో వెలితి కొట్టొచ్చినట్టు 

నిపిస్తుంది. పువ్వుల్లో దాగిన మకరందం ఎలా అయితే ఒకే రుచిని 
ల్లి వుంటుందో, అలానే విభిన్న సంస్కృతుల్లో జాతుల్లో నూ ఒక సమైక్యతా 
మకరందం దాగి వుంటుంది. దాన్ని గుర్తించి. గౌరవించడం భారతదేశ 
సంస్కృతి మాత్రమే చేయగలిగింది ఇన్నేళ్ళ మానవజీవన చరిత్రలో. 

శ్రీ గురూజీ ఇలా అంటారు “భారతీయులు చెప్పే ప్రపంచ 
రాజ్యం అనేక జాతుల సమాఖ్యలో నుండి ఉద్భవిస్తుంది. ఈ విభిన్న 
జాతులన్నీ ఒకే కేంద్రంతో కలపబడి వుంటాయి. ఈ విధమైన ఆలోచన 
విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పూర్తిగా నమ్మి దాన్ని మరింత అర్థవంతం, 


16 


ధృఢవంతం చేస్తుంది. వ్యక్తి లోని అంతరాత్మ మేలుకొని, లోకకళ్యాణం 
వైపు సమస్తమానవాళి ని ప్రేరేపిస్తుంది. సృష్టిలోని అతిచిన్న జీవికి సైతం 
తన జీవితాన్ని జీవించే అవకాశం ఇస్తూ, ప్రతివ్యక్తీ, జాతి కూడా గర్వంగా 
నిర్భయంగా జీవించేంతటి రక్షణ, పోషణ ఈ ప్రపంచ రాజ్యం కల్పిస్తుంది. 
మానవ కళ్యాణానికి ఇంతవరకు ఎదేని సిద్దాంతం ఈ భూమి మీద ఎవరి 
చేతైనా చెప్పబడివుంటే, అది ఇంతకంటే వాస్తవంగా వుండదు" 
మానవుడిలో ఇలాంటి భావ జాగృతి జరగకుండాపోతే, 
అంతర్జాతీయ ఆర్థిక రంగంలో నిజమైన స్వేచ్భావ్యాపారం సాధ్యపడదు. 
అంతేకాదు అతి తక్కువగా వున్న వనరులను అతి తక్కువగా 
వుపయోగించుకోవడం, పర్యావరణానికి ఎమాత్రం ప్రమాదం లేకుండా, 
ప్రకృతికి ఎ శాశ్వత బెడద లేకుండా చేయడం, హద్దుల్లేకుండా పెరిగిపోతున్న 
మానవుల కోరికలను, అతి తక్కువగా వున్న వనరులతో తృప్తిపరచడం, జనాభా 
విస్ఫోటనాన్ని అరికట్టడం, రక్షణవ్యయానికి ప్రపంచ దేశాలు కేటాయిస్తున్న 
బడ్జెట్‌ నిధులను అభివృద్ది కార్యక్రమాలకు మళ్ళించడం, ప్రతిదేశాన్ని, తను 
ప్రత్యేకంగా వుత్పత్తి చేసే వస్తువులను మరింత విస్తారంగా వుత్పత్తి 
చేసుకోవడానికి ప్రోత్సహించడం, దేశాలు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని 
సునాయసంగా ఇచ్చి పుచ్చుకోవడం, ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక ప్రగతిని 
ప్రతిక్షణం గమనించి సరియైన మార్గదర్శనం చేసే (Intemational Tect 
nological Ombudsman (170) ను రూపాందించుకోవడం 
ప్రపంచదేశాలు సుభిక్షంగా, సురక్షితంగా శాంతి యుతంగా జీవించడానికి, 
ఆర్థిక వ్యవస్థలు ఆరోగ్యంగా వుండేందుకు అడుగడుగునా అడ్డుపడుతున్న, 
యావత్తు ప్రపంచాన్ని భయభ్రాంతుల్ని చేస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాద 
ముఠాలను అదుపుచేయడం ........ సాధ్యంకాదు. మనిషి దిశాదర్శనం 
లేకుండా నాల్లు రోడ్డ కూడలిలో దిక్కుతోచక నిలుచుకొన్న ఈమానవ లోకంలో 
ఆధ్యాత్మికత ఆధారంగా భావజాగృతి జరగకపోతే పైన చెప్పిన వేవి 


17 


సాధ్యపడవు. మేలు కొన్న మానవ జాతి మాత్రమే పై కలలను నిజం 
చేయగలదు. 


ప్రభూ! మమ్ము దీవించు ! 
మేము మా ఆఖరిపోరాటం చేస్తున్నాము. 
నీకు తెలుసు మాది న్యాయం కోసం జరిగే పోరాటమేనని 
అందుకే మేము, నీవు చూపే కాంతిపథంలో 
విజయం వైపు ప్రయాణం చేసేలా దీవించు! 
స్వదేశీ కి ప్రపంచం నలుమూలలా అనుకూలమైన స్పందన 
లభిస్తోంది. అమెరికా వాళ్ళు చెపుతున్న Be AMerican, Buy American 
(అమెరికన్‌గా వుండు అమెరికావే కొను) నినాదంలో దాగివున్నది వారిలోని 
స్వదేశీ భావనే. ఇతర పళ్చిమదేశాలు కూడా దాదాపు ఇదే మార్గాన్ని 
అవలంబిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు అభివృద్ధి చెందిన దేశాల్లొని 
దేశభక్తులంతా విదేశీ ఆర్థిక సామాజ్యవాదంతో తమ దేశాలకు జరుగుతున్న 
ప్రమాదాన్ని గుర్తించి, దానిని ఎదుర్కోవడానికి స్వదేశీ ఒక్కటే ఆయుధమని 
గ్రహిస్తున్నారు. కేవలం కొందరు స్వార్థపరులు విదేశీ సొమ్ముకు, భావాలకు 
అలవాటుపడిన మరికొందరు మాత్రమే ఈవాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారు. 
భారత దేశానికి నంబంధించి న్వదేశీ ఒక (వ్రత్యేకతను 
పాదించుకొంది. ఎందుకంటే స్వదేశీ అంటే ఇక్కడ కేవలం ఒక ఆర్థిక 
రమైన ఉద్యమం మాత్రమే కాదు. ఆర్థిక పునర్నిర్మాణానికి కూడా స్వదేశీ 
ఎక మాధ్యమం. ఇక్కడ ఇది కేవలం ఒక రాజకీయ నినాదం మాత్రమే 
కాదు, రాజకీయ స్వాతంత్రాన్ని ప్రకటించే మంత్రం కూడా! స్వదేశీ అనేది 
కేవలం రాజకీయ, ఆర్థిక లక్ష్యాలతో కూడుకొన్న ఒక ఆధ్యాత్మికతా ఉద్యమం 
మాత్రమేకాదు. జాతీయ దృక్పధాన్ని జాతీయ చైతన్యాన్ని కూడా స్పర్శించే 


.18 


ఒక విస్తృత ఆలోచనా విధానం. 

భారతీయ అగ్రో-ఎకానమిక్‌ రీసెర్చి సెంటర్‌ BAERC కు 
డైరెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీ దయాకృష్ణ ఒక గొప్పమేధావి. వాస్తవమైన, విసృృతమైన 
రూపంలో పరిశీలించందే ఆయన ఒకపదం కూడా కాగితం మీద రాయడు. 
ఆయన రాసిన పుస్తకం అధికార వర్గాల్లో సంచలనం సృష్టించింది. అందులో 
ఆయన రాసిన విషయం, వెలుగులోకి తెచ్చిన వాస్తవాలకు వ్యతిరేకంగా 
ఎవ్వరూ పెదవి విప్పలేదు. ఆయనదంత సాధికారత. ఆయన స్వదేశీ 
ఉద్యమాన్ని మరో స్వతంత్ర పోరాటంగా అభివర్ణిస్తూ, దీన్ని మూడవ 
ప్రపంచయుద్ధంలో భాగంగా భావిస్తారు. ఈ మూడవ ప్రపంచయుద్ధం 
(అంతర్గతంగా మన మంతా యుద్ధం చేస్తున్నామని విజ్ఞులైన పాఠకులు 
గుర్తించాలి ఈమారు మిలటరీ ఆయుధాలతోకాక ఆర్థికవరమైన 
ఆయుధాలతో పోరాడ బడుతోంది. శ్రీ దయాకృష్ణ యొక్క ఇలాంటి 
విశ్లేషణలతో అంగీకరించని కొందరు కూడా ఆయన, పుస్తకంలో పేర్కొన్న 
వాస్తవాలతో పూర్తీ ఎకీభవించకుండపోరు. మచ్చుకు కొన్ని గమనించండి. 


మాప్రళ్దలివి. జవాబులేవి? 


1) గాట్‌ ఒప్పందం తానేనాడు పేదరికాన్ని నిర్మూలిస్తానని హామీ 
ఇవ్వలేదు. ఎందుకు? 

2) గత నలభై రెండేళ్ళ కాల వ్యవధిలో ప్రపంచ ఆదాయంలో పే. 

దేశాల వాటా 12 నుండి 5 శాతానికి పడిపోయింది. కానీ ధనికదేశాల 
వాటామాత్రం 66 నుండి 79 శాతానికి పెరిగి పోయింది. ఎందుకు? 

3) ఇతరులను దోచుకోవడం ఆధారంగా నిర్మితమైన ఆర్థికవ్యవస్థలు 
ఎక్కువ కాలం నిలబడలేవు. అవి కూలిపోవడం ఖాయం. ధనిక దేశాలు 
ఇలా చాలా కాలం నుండి పేదదేశాల్ని దోచుకొంటున్న కారణంగ 
జరిగిందేమిటో మీరే గమనించండి 


19 


1. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగసమస్య పెరిగింది, 2. ఎగుమతులు 
భారీగా పడిపోయాయి. 
4) ధనికదేశాల్లో నిరుద్యోగం పెచ్చుమీరిపోవడానికి, అంటువ్యాధిలా 
ప్రబలడానికి కారణం టెక్నాలజీఎందుకు? 
5) సంపద కొందరి గుత్తాధిపత్యంగా మాత్రమే వుండే విధంగా 
మారుస్తోంది టెక్నాలజీ, ఇది ధనిక, పేద మధ్య దూరాన్ని మరింత 
సెంచుతోంది. ఫలితంగా సామాజిక అశాంతి, సందిగ్ధం, హింస పెరిగి 
పోతున్నాయి. ఎందుకు? 
దయాకృష్ణ దృష్టిలో 1985 అటు ధనిక దేశాలకు, ఇటు 
పేదదేశాలకు చాలాకీలకమైన సంవత్సరం. ఎందుకంటే పేదదేశాలు, తమకు 
లభిస్తున్న కొత్త అప్పులకంటే, తాము ఇప్పటికే చెల్లించాల్సిన అప్పలపై వడ్డీలే 
ఎక్కువగా వుండే ఒక అర్థం కాని వరిన్శీతిని కళ్ళారాచూడటం 
ప్రారంభమయ్యింది 1985 లోనే. తాము చెల్లించాల్సిన అప్పులపై వడ్డీలను 
పేదదేశాలు, తమకు ధనిక దేశాలందిస్తున్న అప్పులలోంచి సరిపెట్టడం 
ప్రారంభించడంతో తమ ఎగుమతులకు కష్టకాలం దాపురించిందని 
ధనికదేశాలు గుర్తించడం కూడా 1985లోనే జరిగింది. ఈ పరిస్థితుల్లో పేద 
దేశాలనుండి ధనిక దేశాలకు ఎక్కువ ఆదాయం లభించాల్సిన అవసరం 
ఏర్పడింది. అందుకని 'గాట్‌' అనే ఒక కాలకూట విషాన్ని బంగారుపాత్రలో 
వడ్డించడం (ప్రారంభించారు. అందుకే ఉరుగ్వే చర్చలనంతరం 
మొట్టమొదటసారిగా Agriculture, TRIPS, TRIMS and Services 
లాంటి కొత్త అంశాలను గాట్‌ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. 
దయాకృష్ణ యొక్క మొత్తం పరిశోధనను నిష్పాక్షిక దృష్టితో 
ఆలోచిస్తే బహుళజాతి కంపెనీలను అమితంగా ([పేమించే మన దారి తప్పిన 
దేశభక్తులకు అనేక సత్యాలు తెలుస్తాయి. 
"స్వదేశీ" అన్ని జాతిజీవన రంగాలన్నింటిలోను సాక్షాత్కరిస్తుంది. 


20 


జాతిజీవితంతో మమేకమైన భావన స్వదేశీ, స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ ను 
ఎగతాళి చేస్తున్న వారు సి.వి. రామన్‌ మాటల్లోని సారాన్ని గ్రహించాలి. "సైన్సు 
ను ఆరాధించిన ఆయన 9016౧06, Science and much more sci- 
ence అన్నారు. దానర్ధం భారతీయ సంప్రదాయాలాధారంగా సైన్సు ను 
అభివృద్ధిచేసుకోవాలని, పశ్చిమదేశాల సైన్సు పైనే చాలా వరకు ఆధారపడి 
వున్న భారతీయ సైన్సును ఆ మానసిక భావ దాస్యం నుండి విముక్తను 
చేయాలని. పశ్చిమ దేశాలనుసరిస్తున్న సైన్సు ఎంత శూన్యమో సర్‌ ఎక్షిస్‌ 
వివరిస్తున్నారు. ఆగ్టేలియాకు చెందిన ఆ నోబెల్‌ బహుమతి గ్రహీత ఆయన 
అంటారు న. ee ~~ | 
Fee 

మనం ఎక్కడకు చేరుకొన్నాం? 


FE NC:. YOUN 
ప్రస్తుత తరం అనుసరిస్తున్న అంధవిశ్వాసాలను మరేతరమూ 


ఇంతవరకు చూసిన పాపాన పోలేదు. అటువంటి అంధవిశ్వాసాల్లో అత్యంత 
హేయమైన దేమిటంటే భౌతిక పరమైన సైన్సు మన అన్ని ప్రశ్నలకు 
సమాధానాలిస్తుందని గుడ్డిగా నమ్మడం. అలాంటి భౌతికవాదులు ఇంక 
ఎంత మాత్రం వారి అహంకారంతో జీవించలేరు. వారి నమ్మకాలకు కాలం 
చెల్లింది. వారెక్కడ ఆగుతారో వారికే తెలియదు. విలువల కేమాత్రం స్థానం 
లేని శూన్యజీవితాన్ని మనకియ్యడం తప్ప భౌతికవాదం సాధించేదేమీ లేద 
క్లాడ్‌ ఎల్వారెస్‌ Claude Alvares ధర్మపాల్‌ Dharamp 
శ్రీనివాసన్‌ 5గ[1/4584[ లాంటి శాస్త్రవేత్తలు మన భారతీయ సాంకేతిక 
విధానంలోని ప్రత్యేకతల పైన దృష్టి కేంద్రీకరించుతూ, వాటిని వెలుగులోకి 
తెచ్చారు. వీటిసాయంతో పశ్చిమదేశాలు పని గట్టుకొని చేస్తున్న అబద్ధపు 
ప్రచారాన్ని సమర్థవంతంగా అడ్డుకొన్నారు. వాళ్ళ పరిశోధనలు పశ్చిమదేశాల్లో 
ఈ మధ్యకాలం వరకు నెలకొనివున్న సాంకేతిక వెనుకబాటుతనాన్ని మనకు 
చూపిస్తాయి. ఫలితంగా ఈనాడు దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారు 


al 


చేసుకోవడానికి చాలా మంది కృషిచేస్తున్నారు. 

కార్యనిరర్వహణాశాస్తానికి సంబంధించి శ్రీ యస్‌.కె. చక్రవర్తి స్వదేశీ 
పద్దతిని వివరించారు. పనిజీవితంలో నాణ్యత తీసుకురావడానికి, పని 
చేసేవ్యక్తి లోనే గుణాత్మకమైన మార్పు రావాలని ఆయన సూచిస్తారు. పని 
అంటే ఎమిటి? పని ఎలా చేయాలి? అనే కొన్ని మౌలిక ప్రశ్నలకు స్వదేశీ 
సంప్రదాయం ఆధారంగానే సమాధానాలు దొరకొచ్చని ఆయన భావిస్తారు. 

పనిని త్యాగంగా భావించినంత కాలము, సంస్థాపరంగా, జాతీయ, 
అంతర్జాతీయ పరంగా కూడా లోకసంగ్రహం చేయడం కుదరదు. ఆయన 
ఇలా రాస్తారు. 

"కుటుంబం మొదలుకొని, సంస్థ, జాతి ఇలా అన్ని స్థాయిల్లో కూడా పనిని 
త్యాగంగా భావించడం ద్వారా మాత్రమే ఈ అన్ని స్థలాల్లో పని సజావుగా 
జరుగుతుంది, పైగా పనిలో నాణ్యత పెరుగుతుంది." 

ఆ విధంగా పశ్చిమదేశాల్లో, మానవసంబంధాల విషయంలో 
ఎలాంటి ధోరణి వుండాలి అని చర్చించిన 1930లోని ఆలోచనావిధానాని 
కన్న 1950లోని సాంఘిక, సాంకేతిక విషయాలపై కొందరి ఆలోచనా 
విధానానికన్న, 1960 లోని ఉద్యాగవకాశాలు, పరిధి విస్తరించుకోవడమెలా 
అనే అంశంపై ప్రచారంలోకొచ్చిన వారి ఆలోచనా విధానం కన్న మన 
భారతీయ దృక్కోణమే ఉన్నతమైనదని యస్‌. కె. చక్రవర్తి నిరూపిస్తారు. 

భాషా పరమైన ఆధిపత్యానికి కూడా గడ్డురోజులు సంభవించాయి. 
సంస్కృతభాషను దిగజార్పాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఈనాడు 
కంప్యూటర్లకు సైతం అతి అనువైన భాషగా సంస్కృతాన్ని గుర్తిన్తున్నారు. 
ఆఖరికి పాకిస్తాన్‌ కూడా పాణిని మహర్షి మావాడే అంటూ గర్విస్తోంది. 


భారతలో సుప్రీంకోర్టు కూడా సంస్కృతం యొక్క ప్రాధాన్యతను గుర్తించింది 
ఈమధ్యనే. 


22 


అంత్య(క్రియలకు అన్ది ఎర్ఫాట్లు సిద్ధమా? 


అంతర్గతంగా వున్న నిక్షిప్తమైన కమ్యూనిజపు లోపాలు బట్టబయలు 
కాగా, పెట్టుబడి దారి విధానపు లోపాలు ఒక్కొక్కటే బయట పడుతున్నాయి. 
2010 లోగా పెట్టుబడి దారి విధానపు అంత్యక్రియలు జరగడం ఖాయం. 
ఈ నేపధ్యంలో ఈ రెండు వాదాలకు భిన్నంగా మూడవ ప్రత్యామ్నాయం 
కోసం అన్వేషణ మొదలయ్యింది. శ్రీ యం.జి. బొకారే రాసిన Hindu Eco- 
nomics ఈ అన్వేషణలో ఓమైలురాయి లాంటిది. 
అంతర్జాతీయ రంగంలో చాలామార్చులు, ప్రపంచవ్యాప్తంగా భావ 
జాగృతికి దోహదపడుతున్నాయి. మలేషియా ప్రధాని మహతీర్‌ మహమ్మద్‌ 
South Commission ను ఏర్పాటు చేస్తూ, చూపించిన చొరవ ప్రశంబ 
“నీయం. లిబరలైజేషన్‌ మా దేశాలు అనుసరిస్తున్న సంప్రదాయ విలువలకు, 
సంస్కృతికి విరుద్ధంగా సాగితే సహించేది లేదన్న ఆయన మాటలు 
అక్షరసత్యాలు. డా॥ మన్మోహన్‌ సింగ్‌, SOUth Commission కు ప్రధాన 
కార్యదర్శి కావడం గమనార్హం మరోఉదాహరణగా ఫిలిఫ్సీన్స్‌ గురించి 
చెప్పవచ్చు. తమదేశపు నియంత మార్కోస్‌ (చనిపోయాడు) పశ్చిమదేశాల 
నుండి తీసుకొన్న సామ్ములో, అభివృద్ది కార్యక్రమాలకు వినియోగించిన 
డబ్బును మాత్రమే ఆ దేశాలకు తిరిగి చెల్లిస్తామని, ఆయన విలాసాలకు 
వ్యక్తిగత భోగాలకు, సుఖాలకు ఖర్చు చేసిన డబ్బుకు తమకు ఎలాంటీ 
సంబంధము లేదని ఫిలిప్పైన్స్‌ ప్రజానీకం తెగేసి చెప్పడం మనం గమనించాలి. 
ఆ విధంగా ఖర్చు చేసిన డబ్బు కారణంగా లాభపడ్డ వారెవరో, వారే ఆ 
డబ్బును చెల్లిస్తారని జాతీయులు అక్కడ చెపుతున్నారు. 
సై కొరియా అవలంభించిన దృడవైఖరి, 
అమెరికా అనుసరిస్తున్న వొత్తిడి కుయుక్తులకు ధీటెన జవాబు చెపుతున్న 
చైనా, జపాన్‌ల జాతీయసంకల్పం, ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న ఇస్తామిక్‌ 
మతఛాందసవాదాలెన్ని అరికట్టడంలో అమెరికా విఫలం కావడం, భారత్‌- 
పాకిస్తాన్‌ సంబంధాలపై అమెరికా అవలంబిస్తున్న పాక్‌-పక్షపాత ధోరణిని 
23 


అణు సంభాషణల 


తప్పుపట్టిన మానవహక్కుల పరిశీలన సమితి ఉదంతం, వాస్తవాలను 
చూడకుండా భారత్‌ను ఏకపక్షంగా విమర్శిస్తున్న అమెరికన్‌ అధికార పార్టీ 
విధానాన్ని, ఆపార్టీకే చెందిన పార్లమెంట్‌ సభ్యుడు (కాంగ్రేస్‌ మాన్‌) అంటారు 
వారు) దుయ్య బట్టడం ....... ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో సంభవించే 
మార్పులకు ఒక సూచన లాంటివి. సామాన్య మానవుడు వీటనన్నిటి యొక్క 
ప్రాధాన్యతను అర్థం చేసుకో లేకపోవచ్చు. 

ప్రపంచవ్యాప్తంగా బహుళజాతీయ కంపెనీలకు ప్రత్యేకంగా కొన్ని 
వ్యూహాలున్నాయని, విపరీతమైన పోటీతో సాగుతున్న వీటి వ్యాపారం, వాటిని 
కలిగి వున్న ఆర్థిక వ్యవస్థల మీద ఫలితాలను చూపడం ప్రారంభిస్తాయని, 
ఈ ఫలితాలు దేశీయమైన, సంప్రదాయబద్దమైన పరిశ్రమల సంక్షేమానికి, 
అవి ఆచరించే విధానాలకు వ్యతిరేకంగా వుంటాయని ఇపుడిపుడే అభివృద్ధి 
చెందుతున్న దేశాలు గుర్తిస్తున్నాయి. బహుళజాతి కంపెనీల యొక్క వ్యూహపు 
ఫలితాలు ఎలావున్నా అభివృద్ది చెందుతున్న దేశాలు పరిస్థితి చేయి 
దాటిపోకుండా అప్రమత్తంగా వుండాలి. మనకు కావాల్సింది కళ్ళు మిరుమిట్లు 
గొలిపే ప్రగతి మాత్రమే కాదు. ఆ ప్రగతిని సాధించేందుకు అవలంబించ 
బడుతున్న పద్దతులు కూడా మనకు ముఖ్యమైనవే, 

నాణ్యత, ఉత్పత్తి, ఉద్యోగం ........ ఈమూడు ఎకసమయంలో 
జరుగుతూ వుండాలి. కానీ ప్రస్తుత సంస్కరణలు ఇందుకు అనుకూలంగా 
లేవు. సంస్కరణల మోజు లో పడ్డ దేశాలు ఈనాడు కళ్ళు తెరచి వాస్తవాన్ని 
చూడటం మొదలెట్టాయి. ఇపుడు తమ తమ వ్యూహాల గురించి పునరాలోచన 


వెయ్యితలల రాక్షసీ 


ప్రపంచ వ్యాపార సంస్థ (World Trade Organisation) 2-7 
దేశాల మాటలకు, బహుళజాతి కంపెనీలకు వత్తాసు పలుకుతుందని, 
దక్షిణాదిదేశాలకు బాగాతెలుసు. ప్రపంచాన్ని మొత్తం శాసించే ప్రభుత్వాతీత 

24 


శక్తిగా W.T.0 మారాలని, అది విభిన్న జాతుల సార్వభౌమికతను, 
ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మికసంస్థ యొక్క న్యాయ పరిధిని 
ఆక్రమించుకోవాలని ఈ సామ్రాజ్యవాద దేశాలు ఆశిస్తుంటాయి. నిజానికి, 
ఐక్యరాజ్యన మితిని వునర్‌వ్యవస్షీకరించి వివిధ మతాలను విభిన్న 
సంఘటనలను, జాతులను, మానవహక్కుల సంస్థలను, పర్యావరణ 
సంస్థలను సమితిలో భాగస్వాములు గా చేసివుంటే, ఆ చర్య పెద్దదేశాల 
నుండి ముంచుకొస్తున్న ఈ ఆర్థిక దాడిని సమర్థ వంతంగా ఎదుర్కొని వుండేది. 
అలాజరగకపోగా, అమెరికన్‌ ఆర్థికసామాజ్యవాద సంస్థ అయిన ౪/.1.0 
ఈనాడు ప్రపంచదేశాల ముందు వెయ్యితలల రక్కసిగా నిలబడబోతోంది. 

ప్రతి యొక్క మానవ నమూవానికి తన స్వాతంత్రాన్ని 
సార్వభౌమికతను చాటుకొనే హక్కువుంటుంది. బ్రతికున్న ప్రతి జీవి, ఎంత 
చిన్నదైనా. ఎంత పెద్దదైనా, మనం దాని ఉనికిని గౌరవిస్తాము. ఇది మానవ 
సమూహాలకు కూడా వర్తిస్తుంది. లోక సంక్షేమం. మానవ సంతోషం అనే 
పరిధిలోనే దేశాల యొక్క జాతీయ అవసరాలను, జాతీయ దృకధాన్ని 
కాపాడుకొనే ప్రయత్నంచేసేదిగానే ప్రతి దేశం యొక్క విదేశాంగ నీతి 
రచింపబడాలని పండిత దీన దయాళ్‌ ఉపాధ్యాయ, డాక్టర్‌ శ్యామాప్రసాద్‌ 
ముఖర్జీలు భావించారు. ఏది జాతీయ ఆవశ్యకత? అనే ప్రశ్నకు ఛార్లెస్‌ 
ఓలెరిహి Charles olerohe మరియు అబ్బుల్‌ ఎ సయ్యిద్‌ Abdul. 
sayeed ఇలా జవాబిస్తారు. 

ఏ దీర్చకాలిక ఉద్దేశ్యం కోసమైతే ఒకరాజ్యం, ఒక జాతి, ఒక 
ప్రభుత్వం సేవానిరతిలో పనిచేస్తుంటాయో దాన్నే జాతీయ ఆవశ్యకత 
అంటారు. 

జోసెష్‌ఫ్రాంకెల్‌ ౮౦560౧ Frankel అనే మరోమేధావి "ఒక దేశపు 
విదేశాంగనీతిలో దాని జాతీయ ఆవశ్యకతే అత్యంత కీలకమైనది. రాజకీయ 
స్వాతంత్ర్యం లేకుండ సార్వభౌమత్వం అర్ధం లేనిది. సార్వభౌమత్వం లేకుం! 


25 


జాతీయ ఆవశ్యకతలను గుర్తించడం, కాపాడుకోవడం అసాధ్యం, తనకేమి 
కావాలో తన విధానాలేమిటో నిర్ణయించుకొనేందుకు దేశాలకు పూర్తి 
స్వేచ్చవుండాలి. ' అంటాడు 


మీ చరిత్ర ఏమిటి బాస్‌? 


నిజమైన వైశ్వీకరణకు భారతీయులేనాడూ శత్నువులు కారు. అది 
మన సంస్కృతిలో విడదీయరాని అంశం. గతంలోను, ఇప్పడు కూడా మనం 
సమస్త సృష్టితో మమేకమై జీవించామేకానీ ఏనాడు మన ప్రత్యేకతను 
చాటుకోవాలని ప్రయత్నించలేదు. యావత్తు భూమిని మనం ఒక 
కుటుంబంగానే భావిస్తాము. కానీ ఈనాడు మునకు వైశ్వీకరణ 
(Globalisation) గురించి ఉపదేశిస్తున్న వారి చరిత్ర మొత్తం గబ్బిలాల 
కంపే. ఆర్థికపరంగా ఇతరుల్ని దోచుకొన్నవారు, వూచకోతలు, మారణ ' 
కాండలతో తమ చరిత్రను రుధిరాక్షరాలతో రాసుకొన్న సామ్రాజ్యవాద దేశాలు 
వైశ్వీకరణ గురించి మాట్లాడటం, దెయ్యాలు వేదాలు వల్లెంచడం కంటే 
విడ్డూరమైనది. 
ఈ రోజుల్లో మనం ప్రపంచవ్యాప్తంగా ఒకకొత్త నమన్యను 
ఎదుర్కొంటున్నాం. ఉగ్రవాదులు, ఛాందసవాదులు, నేరస్థులు, మత్తు 
వార్థాల స్మగ్లర్లు... ఇలాంటి వారందరినీ కొన్ని కఠినచర్యల ద్వారా అదుపులో 
ట్టడం అసాధ్యమేమీకాదు కానీ ఈనాడు అధికారాన్ని దేశం, రాజ్యం 
(రిధినుండి ప్రపంచ ఆధిపత్యాన్ని కోరుతున్న రాబందులు తన్నుకుపోవడానికి 
చాలా పకడ్బందీ కుట్రలు జరుగుతున్నాయి. తృతీయ ప్రపంచదేశాల 
సార్వభామత్వాన్ని 646 ద్వారా బహుళజాతీయకంపెనీలు కైవనం 
చేసుకోబోతున్నాయి. వాళ్ళ దేశాల్లో ఆర్థికవ్యవస్థలు బలహీన పడటానికి 
గల కారణాలను తృతీయ ప్రవంచదేశాల ప్రజల (దేశభక్తులు)కు 
తెలియకుండా దాచి పెడుతున్నారు. భయంకరమైన వారి ముఖాలకు 


26 


ముసుగులు తొడుక్కొని తిరుగుతున్నారు. ఈ దేశాల ప్రజలు గనక (అభివద్ధి 
చెందుతున్న భారత్‌ లాంటి దేశాలు) తమ సార్వభౌమత్వాన్ని వదులు 
కోవడానికి మానసికంగా సిద్దమయితే గనక, ఆర్థికపరమైన వరాలు 
గుప్పించడానికి సామ్రాజ్యవాద దేశాల ఈ బహుళ జాతి కంపెనీలు సిద్ధంగా 
వున్నాయి. కానీ ఏ దేశము అలాంటి ఆత్మహత్యకు వొడిగట్టదని ఆ రాక్షసులు 
గ్రహించాలి. ఒక దేశపు సార్వభౌమత్వాన్ని గుంజుకొవడం, ఇతరదేశాలకు 
గంజాయి దొంగరవాణా చేయడమంత సులభం కాదని తెలుసు కొవడం 
మంచిది. 


నూర్యోద యవమౌతోంది 


ఇదే న్వదేశీ ఉద్దేశ్యం, దేశసార్వభావుత్వాన్ని గర్వంగా 
నిలుపుకోవడం, సగర్వంగా చాటుకోవడం కోసమే స్వదేశీ ఉద్యమం. జాతీయ 
స్వయం సమృద్ధికి అవసరమైన ఆర్థిక పునర్నిర్మాణాన్ని మనం మనదేశపు 
విలువలు, విధానాలాధారంగానే చూసుకోగలం. న్యదేశీఉద్యమం 
ఆరంభంకావడమనేది మనం స్వదేశీ పునురుజ్జీవనానికి కేవలం కొన్ని 
అడుగులు దూరం మాత్రవే వున్నావున్నడానికి ఒక నంశేతం. 
యోగిఅరవిందులు అన్నట్టు "భారత పునురుజ్జీవన యాత్ర, ఐరోపా 
పునురుజ్జీవనం లాగాకాకుండా పూర్తిగా భిన్నంగా వుంటుంది. ఎందుకం" 
మనదేశంలో జరిగే ఈ చారితాత్మక మార్పు మనకే కాక సమస్త ప్రపం' 
శుభం చేకూర్చేదిలా వుంటుంది. మన సంస్కృతీ విలువల కారణ 
"మానవత్వం" అనే ఆలోచనే ఒక వివ్షవాత్మకమైన మార్పు 
సంతరించుకొంటుంది. పాశ్చాత్యులు చెప్పే మానవత్వం ప్రాటోగరః 
(Protagoras) చెప్పిన (Man in the measure of all things) (మని" 
అన్ని విషయాలకు కొలబద్ద) అన్న (మానవకేంద్రీతవాదం) వాదన పై 
ఆధారపడివుంది తన (TIUe 6౧౧౬౧19౧) లో మారిటెయిన్‌ అనే రచయిe 


2] 


ఇలా అంటారు" ఈ మొత్తం సృష్టిలో కేవలం మనిషి ఒక్కడే ముఖ్యమైనవాడు 
అని భావించే సిద్ధాంతపు ఎ రూపమైనా అది ఆఖరుకు అమానుషత్వం 
గానే మారుతుందని మనం గ్రహించాలి. 

లోకనాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ ప్రకారం భౌతిక వాద 
దృక్కోణంలో నుంచే జీవితాన్ని చూడటం ప్రారంభిస్తే, నైతిక పరమైన 
జీవనానికి సరియైన పునాదులు మనం ఏర్పరచుకోలేము. 

డాక్టర్‌ ష్కుమేచర్‌ ఆలోచించినట్టుగా "'మనమెదుర్కొంటున్న అన్ని 
కొత్త సమస్యలు సాంకేతికపరిజ్ఞానం తో పరిష్కరించబడిన రోజు సమాజంలో 
మిగిలేది సందిగ్ధం, శూన్యం, అవినీతి మాత్రమే" 

సై మాటలెంత నగ్ననత్యాలో మానవాళి ఇవ్పటికే 
తెలుసుకొంటోంది. పశ్చిమదేశాల ఆలోచనావిధానం ఆధారంగా ఏర్పడ్డ 
నాయకత్వాలు విఫలమవుతున్నాయి. దానితోపాటు అలాంటి ఆలోచనలోంచి 
వుట్టిన సామాజిక వ్యవన్గలు కూడా ఈనాడు తీవ్ర నంక్షోభాన్ని 
ఎదుర్కొంటున్నాయి. అందుకనే నేడో కొత్త నాయకత్వపు కొరత ఏర్పడింది. 
ఆ కొరత మన భారతీయ ఆలోచన కారణంగానే తీరాలి. మన ఆలోచన 
"అందరూ ఒకటే" (Allin 0౧౦) అంటుంది. ఈ చిన్న వాక్యంలో సమస్త 
సృష్టి సుఖశాంతులతో జీవించేందుకు స్ఫూర్తి ప్రసాదించబడింది. ఈ ఉదాత్త 
విలువలతో ఈ దేశప్రయాణం మొదలయ్యింది. కాబట్టె మనం 
ఎకాత్మమానవతావాదాన్ని (Integral humanism) రచించగలిగాము. 
దీనిద్వారా ప్రపంచానికి సరియైన దిశాదర్శనం చేసే నాయకత్వం మనం 


అందించగలం. 
'అర్గివుల్ల ' 'నబ్బుబిళ్ళ ' కాదేది స్వదేశీ కర్ణం. 


అందుచేతనే భౌతికపరమైన వస్తువులవాడకం, ఆర్థికపరమైన 
విషయాలను ఆలోచించడం జాతీయ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం 
అనే వాటికోసం ప్రారంభమైనదిగా కనిపిస్తున్న స్వదేశీ ఉద్యమం, రాబోయే 


28 


రోజుల్లో మరింత విస్తృతమై ప్రపంచానికి సరియైన మార్గదర్శనం చేసే 
లోకనాయకత్వం వైపు తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. 

మనం వారసత్వంగా అందుకొన్న ఈ సాంస్కృతిక సంపద సమస్త 
మానవాళికి చెందుతుందని మన మిదేశంలో ప్రగాఢంగా విశ్వసిస్తున్నాము. 
మన యెక్క ఈ విలక్షణమైన ఆలోచన మనచుట్టూవున్న అందరికీ 
దోహదపడేలాగుంటుంది. మనం అనాదిగా ఇచ్చిపుచ్చుకొనే ఆరోగ్యకరమైన 
సంప్రదాయన్నే అనుసరిస్తూ వచ్చాము. 

ఏమూలలో నైనా మానవులకు కలిగే దుఃఖం అది ప్రపంచంలోని 
అందరికీ కలిగిన దుఃఖంగానే వుంటుందని భారతీయులు తమ 
హృదయాంతరాళల్లో భావిస్తారు. ఎనాడు కూడా మనం ఈలోకం నుంచి 
విడి పడి జీవించలేదు. అన్ని దేశాలతోను, మానవ సమూహలతోనే మనం 
సత్సంబంధాలు కలిగివున్నాము. ఈ మధ్యకాలంలో కాడా భారత్‌ పంపిన 
యోగులు, పండితులు, వైద్యులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, 
శాస్త్రవేత్తలు, కళాకారులు, పనివారు విదేశాల్లో నిస్వార్థంగా, నిజాయితీగా 
పనిచేస్తున్నారు. నిజానికి వాళ్ళు ఆ దేశాలకు, మన దేశానికి సాంస్కృతిక 
వారధిని నిర్మిస్తున్నారు. అలా వీరంతా మన అనధికార సాంస్కృతిక దూతలుగా 
ఉంటున్నారు. భారతీయవాదం మధ్యలో భేదాభిప్రాయం వచ్చే అవకాశమే 
లేదు. మనం వాటిని పరస్పర పూరకాలుగానే భావిస్తాము. మన ఆలోచన 
ప్రకారం అమానుషత్వానికి, మానవత్వానికి మధ్య వంతెన జాతీయవాదం 
అనాగరికుడిగా వున్న వ్యక్తి నాగరీకుడై జాతీయవాదిగా తన దేశాన్ని దేశ 
వాతావరణాన్ని గౌరవిస్తూ, అలాగే ముందుకుసాగి ఈ విశ్వమానవుడవుతాడు. 


పోతున్నాం ముందుకు పోతున్నాం తోనుకు 


కానీ కొందరు మన మేధావుల దృష్టిలో జాతీయవాదం, మన 
మహాపురుషులు, మన సంస్కృతీ, మన అలవాట్లు ..... ఇవన్ని విదేశాలతో 


29 


పోల్చుకొంటే చాలా వెనుకబడిన విషయాలు. నాణ్యత అంటే అది తప్పక 
పాశ్చాత్యమైనదే వుంటుందని వీరి ప్రతివాదన, పాశ్చాత్య ప్రపంచం చెపితే 
మాత్రమే పాలు తెల్లగావుంటాయి. లేకపోతే వాటి రంగు వేరు. షేక్‌స్పియర్‌ 
(Shakespeare) ను బ్రిటన్‌యొక్క కాళిదాసు అనరు. నెపోలియన్‌ 
(Napolean) ను ఐరోపాయొక్క సముద్ర గుప్తుడు అనరు. కానీ సర్దార్‌ 
పటేల్‌ మాత్రం భారతదేశపు బిస్మార్క్‌ (BIsMark of India) అంటారు. 
అంటే ఇతరదేశాలలోజన్మించిన వారి కంటే మనదేశంలో మనవారు చాలా 
ఉన్నతులు ఉత్తములు అయినప్పటికి కూడా మనం మనవారిని గొప్పవారిగా 
అంగీకరించం. అది జరగాలంటే ఆ పాశ్చాత్యులే మీ వాళ్ళు గొప్పవాళ్ళని 
మనకుచెప్పాలి. అపుడు (శంఖం లోంచి వచ్చిందే తీర్ధం) అన్న చందాన 
మనవారి గొప్పదనాన్ని అంగీకరిస్తాము. 


మాకేంతెలును? అంతామీకే తెలును. 


గుప్పులకాలంనాటి స్వర్ణయుగాన్ని, చైనా వాళ్ళ ఆక్రమణను 
సమర్ధవంతంగా ఎదుర్కొన్న శైలేంద్రుడి సామ్రాజ్యాన్ని గురించి గానం చేస్తున్న 
దెవరు? మనవాళ్ళా? కానేకాదు. మన మేథావుల దృష్టిలో ఇవన్ని కాకమ్మ 
కథలు, పిల్లలు చెప్పుకొనే పిట్టకథలు. అమెరికాను కనుగొన్నది హిందువులు 
కాదు, ఐరోపావారేనని మన మేధావుల ప్రగాఢ (అంధ) విశ్వాసం. సంస్కృతం 
కమతృభాష. లాటిన్‌ మాత్రమే అమృతభాష సకల విజ్ఞానానికి లాటిన్‌ 
'షయే తల్లి. రాజ్యం, రాజ్యాంగ, రాజనీతి రచనాశాస్త్రంలో మాకియవెల్లి 
ముందు చాణక్యుడు బలాదూర్‌, ఫ్రాయిడ్‌ (Fr81d) జంగ్‌ యాడ్డెర్‌ (Adler) 
ల ముందు పతంజలి పలాయనం చిత్తగించాల్సిందే. ఇలా సైన్సు, చరిత్ర, 
కళలు .....ఒకటేమిటి మానవుడి జీవనం ఇంత ప్రగతి సాధించిందంటే 
ఇదంతా కేవలం ఐరోపావారి భిక్ష. ఈవిధమైన మానసిక భావదాస్యానికి మనం 
వంద సంవత్సరాల నుండి పూజలు చేస్తుండిన కారణంగానే విశ్వాసం కొరవడి 


30 


మనమీనాడు బలహీనంగా, దిశాహీనంగా దైన్యంగా కన్పిస్తున్నాము. 
మన వారి దృష్టిలో ఆధునికత (Modernisation) అంటే 
పాశ్చాత్యులదే (Westernised) 


ఎదీ ఆధునీకీకరణ? 


ఈ మధ్యకాలంలో, (Recent times) ప్రస్తుత సమయంలో 
ఆచరించబడుతున్న విషయాన్ని ఆధునికమైనది అంటారు. ప్రస్తుతం 
(వర్తమానం) చెలామణి లేదా వాడుకలో వున్న అవసరాలను, పరిస్థితులను, 
భాషను మన జీవితాలకు అన్వయించుకోవడం ఆధునికత. 


ఏది పాశ్తాత్యీకరణ ? 


పశ్చిమదేశాలలోని వ్యవస్థలు, పద్ధతులు, భావాలు, ఆదర్శాలు, 
జీవన ప్రమాణాలను తాముకూడా అవలంబించేలా ఒక దేశాన్ని ప్రభావితం 
చేస్తే అది పాశ్చాత్యీకరణ. 


ఏది తూర్పు? ఎది పడమర? 


కానీ 'ఇది పాశ్చాత్యం' అని చెప్పడం చాలా కష్టం. నిజానికి 
విస్తరిస్తున్నా మానవ విజ్ఞాన పరిధులను పరిగణన లోకి తీసుకొంటే సత్యానికి 
కులం, వర్గం, సమాజం, జాతి అని సరిహద్దులుండవు. అది విశ్వజనీనం. 
ఒక కొత్త సత్యాన్ని కనుగొన్నవ్యక్తి ఒక దేశానికి చెందిన వాడు కావచ్చేమో 
కానీ అతను కనుగొన్నది మాత్రం సమస్త ప్రపంచానికి వర్తిస్తుంది. ఈక్రింది 
పేర్కొన్న విషయాలు తూర్పుదేశాలవారివా, పశ్చిమ దేశాల వారివా? ఇది 
ఇలా అని మనం తేల్చి చెప్పగలమా? 
1) పాశ్చాత్య దేశాల వారికంటే చాలా ముందుగానే అణుశాస్రాన్ని త 
పరమాణు వాదం ద్వారా చర్చించిన కణాదుడు. 


31 


2) భూమి, సూర్యుని చుట్టూ తిరుగుతోందని కోపర్నికస్‌ (ఐరోపా) కంటే 

వందల సంవత్సరాల క్రితమే చెప్పిన ఆర్యభట్టుడు 

3) పదార్థానికి చాలా శాస్త్రీయమైన నిర్వచనాన్నిచ్చిన పతంజలి, వీలీన 

సైన్సు కు చాలా పురాతనుడే. 

4) శూన్యంలోంచి బ్రహ్మాండం పుట్టిందనే విషయాన్ని డెమాక్రాటస్‌ తన 

మెటీరియలిజమ్‌ చెప్పడానికంటే చాలా ఏళ్ళ క్రితమే భారత్‌ లో 

చెప్పినవారు బృహస్పతి. 

కాబట్టి విజ్ఞానమనేది సమస్త ప్రపంచానికి చెందుతుంది. దానిది 

విశ్వాత్మ దీనితో పాటు కోరికలు, భావాలు, ఆలోచనలు, నమ్మకాలు, 
తెలివితేటలు మానవిీయమ్మై నవి. వాటిని తూర్పు-వడమరలుగా 
విడదీయలేము. అలా వీటన్నిటినే విశ్వవ్యాపిత మైన విషయాలుగా 
అంగీకరిస్తూనే, మనం మరో విషయాన్ని గుర్తించాలి. ప్రపంచ వ్యాప్తంగా 
సమాజాల వివిధ పరిస్థితుల కారణంగా, వివిధ సమయాల్లో వివిధ 
మార్పులకు లోనయ్యాయి. ఈ మార్పులు ప్రతి సమాజపు మనోఫలకం 
మీద చెరగని ముద్రలేవేశాయి. భౌగోళిక, రాజకీయ కారణాలు ప్రధానంగా 
సంస్కృతి వైరుధ్యానికి దోహదం చేసాయి. ఈ సాంస్కృతిక వైరుధ్యాలు రెండు 
విధాలైన గమ్యస్థానాలకు దేశాల్ని తీసుకెళ్ళాయి. పాశ్చాత్యదేశాలు భౌతికవాదం 
వైపు బయలు దేరి, భౌతికవాదాన్ని తమ సిద్ధాంతంగా చేసుకొని భౌతికవాద 
దేశాలుగా గుర్తించబడగా, తూర్పుదేశాలు (భారత్‌ లాంటివి) ఆధ్యాత్యికత 
నేశాలుగా గుర్తించబడ్డాయి. 


నూనవుడు దానవుడు కావడమెలా? 


భౌతికవాద ప్రేరిత దేశాలు కాబట్టి మానవుడే అన్నిటికంటే ముఖ్యం 
అన్న మానవత్వవు దృక్కోణాన్ని అవి వకటిస్తాయి. పైకి తవ్పు 
అనిపించకపోయినా, మానవుడిని మాత్రమే అతి ముఖ్యడిని చేయడమనేది, 


32 


సృష్టిలోని ఇతర జీవరాశులన్నిటికీ న్యాయం చేయకపోవడమే అవుతుంది. 
మానవ హక్కులను మనం రూపొందించు కొన్నాం. ఇది ఒకరకంగా 
మానవులు కాని వాటికి హక్కులు లేకుండా చేయడమే అవుతుంది. 
కాబట్టి అర్థమవుతున్నదేమీటంటే పాశ్చాత్యులు చెపుతున్న 
మానవత్వంలో మానవీయ విలువలు అంతగా లేవని. కారణాలు అనేకం. 
అందులోకొన్ని 
1) పాశ్చాత్యులు చెప్పే మానవత్వం లో మానవుడే ముఖ్యం. ఇందులో 
భగవంతుడికి కూడా తావులేదు. ఇది మానవకేంద్రిత (110౧0 06గ- 
tric) మానవత్వం 
2) మానవుల మధ్య సామరస్యాన్ని పెంచడానికి అవనరమైన 
వాతావరణాన్ని ఇది కల్పించదు. 
3) ఇది ఎల్లవేళలా మానవ హక్కుల గురించే మాట్లాడుతుంది కానీ 
మానవులు అనుసరించాల్సిన విలువల కు అంత ప్రాధాన్యత ఇవ్వదు. 
దీన్ని దృష్టిలో వుంచుకోనే జాన్‌క్షీనింగ్‌ (౮౦౧౧610100) అనే 
మేధావి అంటారు. "ఇతరుల పట్ల (పేమ, బాధ్యత, అహగాహన లేనంత 
కాలమూ, కేవలం ఈ హక్కులు పట్టుకొని వేలాడితే సాధించేదేమీ వుండదు. 
ఇవి అంతర్జాతీయస్థాయిలో దేశాల మధ్య అత్యంత అవసరమైన 
సామరస్యవాతావారణానికి అవి ఎంత మాత్రమూ దోహదం చేయవు 
ఇతరులకు సహాయం చేయడాన్ని హక్కుగా, విధిగా చేసినపుడు అందుల 
అసహజత్వం, కృత్రిమత్వం అధికంగా వుంటాయి.కానీ అదే పనిని (ప్రేమతో 
బాధ్యతతో చేస్తే అది అవతలి వ్యక్తిలోని విశిష్టత కు మనమిచ్చే గౌరవంగా 
మారుతుంది." 
పాశ్చాత్యుల ఆలోచనావిధానమెవ్పడూ నంకుచితంగానే 
ఉంటుంది. కేవలం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మాత్రమే అక్కడి 
శాస్త్రవేత్తలు అంతర్గత క్రమశిక్షణ యొక్క ఆవశ్యకతను గుర్తించగలిగారు. 
మానవజీవన గవమునవు (Inter Relatedness) నం వారు అర్థం 
33 


చేసుకోలేకపోయారు. దేశాల హద్దులు చెరిగిపోయి ఒకే మానవ కుటుంబం 
లాగా వున్న ఈ విశ్వంలో భౌతికంగా, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా 
పర్యాపరణ పరంగా ఆఖరుకు మానసికంగా కూడా ప్రతిదీ ఒకదానిమీద 
ఒకటి ఆధారపడ్డది. ప్రపంచమెదుర్కొంటున్న సమస్యలు వైవిధ్యంతో 
వుండవచ్చు. కానీ ఇవన్నీ ఒకే సమస్యపు విస్తృుతరూపాలు మాత్రమే. అది 
హింస ఐనా, ద్రవ్యోల్బణమైనా, కాలుష్యమైనా. క్యాన్సర్‌ వ్యాధి అయినా 
వీటిలోని సమస్య మొదలు మాత్రం ఒక్కటే. కానీ పాశ్చాత్యులు మాత్రం 
ప్రతిదాన్ని విడదీసి ఆలోచిస్తారు. ఉదాహరణకు ఆర్థిక విషయాలే తీసుకోంటే 
వారు ఆర్థికశాస్రాన్ని మిగిలిన వాటినుంచి వేరుపరచి ఆలోచిస్తారు. వారి 
ఆర్థిక నీతిలో పర్యావరణానికి, ప్రమాదంలేని జీవనానికి స్థానం లేదు. అది 
సహజంగానే అశాంతికి కొన్ని సామాజిక దోషాలకు దారి తీస్తుంది. అందుకే 
ఆర్థికవిషయాలు విలువలాధారంగా రచింపబడాలి అని ష్కుమేచర్‌ అన్నపుడు 
పాశ్చాత్య ఆర్థికవేత్తలు ఆశ్చర్యపోయారు. 

ఆయన ప్రపంచంలోని రెండు ఆర్థిక విధానాలను పోలుస్తూ వాటి 
గమ్యాలను, గమనాలను వివరిస్తారు. ఆయన దృష్టిలో రెండు ఆర్థిక విధానాల్లో 
ఒకటి పాశ్యాత్య భౌతికవాద ఆర్థిక విధానం. రెండు బౌద్ద సూత్రాలాధారంగా 
రచింపబడిన ఆర్థిక విధానం. మొదటి విధానంలో అత్యంత గరిష్ట స్థాయిలో 
జరిగే ఉత్పత్తి పద్ధతుల్లో ఎటా ఎంత మేరకు వినియోగం జరుగుతోందో 
దాని ఆధారంగా, మానవుని జీవన ప్రమాణాన్ని అంచనా వేస్తారు. రెండవ 
విధానం సమ్యక్‌జీవనం (Right Livelihood) మధ్యేమార్గం (Middle path) 
ఆధారంగా వినియోగమవుతున్న దానిలోనే సంపూర్ణమైన మానవ సంక్షేమాన్ని 
సంతృప్తిని పాందాలని భావిస్తుంది. 

మనం పాశ్చాత్యాన్ని' అనునరించడం అనేది అసాధ్యం. 
రవీంద్రనాథ్‌టాగుర్‌ అన్నారు. ''పాశ్చాత్యాన్ని అనుకరించడమనేది మన 
అస్థి పంజరానికి వేరొకరి చర్మం అతికించినట్టు వుంటుంది. అలాంటి 


34 


పరిస్థితిలో మన ఎముకలు, వారి చర్మం మధ్య ఎప్పుడూ కలహం 
వుంటుంది."' 

కానీ కొందరు ఈ ఆలోచనను అంగీకరించకపోవచ్చు. 
నలుమూలలనుండి ఉత్తమ ఆలోచనలను ఆహ్వానించిన ఈ భారతీయుల 
భూమిలో స్వదేశీ గురించి చర్చనే అనవసరం అనేది వారి అభిప్రాయం. 
నిజానికి ఈ ఆలోచనకు ఆధారంలేదు. మనమెల్లపుడూ ఇతరులను 
గౌరవించాము. మనకుతెలిసింది వారితో పంచుకొన్నాము. సర్వమానవ 
సౌభ్రాతృత్వం, సమస్తజీవుల సుఖసంక్షేమం మన భారతీయ సంస్కృతి లో 
తేనేలో తియ్యదనంగా కలినిపోయోయి. దీన్ని గంరుదేవులు 
రవింద్రనాథ్‌టాగుర్‌ తన "The Emigrants' అనే కవితలో అద్భుతంగా 
చెప్పారు. 


నాదేశం ఒక అందమైన కవిత 


"అన్ని స్థలాల్లో నా ఇల్లు వుంది, 
నేను దానికోసం వెతుకుతున్నాను, 
అన్ని దేశాల్లో నా దేశం వుంది, 
నేను దాన్ని సాధించేందుకు పోరాడతాను.'' 
అంటే భారతీయత అనేది ఒక దేశానికి, సమాజానికి మాత్రమే 
పరిమితమైన శబ్దంకాదు. మంచిది, ఆచరించదగ్గది అన్న ప్రతిదీ భారతీయమే 
అని అర్ధం. కానీ ఇతరదేశాలు మంచిని చెప్పలేదా. ఆచరించదగ్గది వాళ్ళదగ్గర 
లేవా? అని తప్పగా అర్థం చేసుకోవడం చేయకూడదు. అటువంటి ఉన్నత 
విషయాలకు భారతీయత ఎప్పుడూ పెద్దపీట వేన్తుందని మాత్రవేం 
చెప్పదలచుకొన్నది. 
మొదటి ప్రపంచ యుద్దం తరువాత ప్రపంచదేశాల్లో చాల 
మార్చులోచ్చాయి. ఆర్థికపరంగా పగ్గాలు చేతబట్టిన వారు తమప్రజలక 


వ్‌ 


చేసిన హమీలను ఏమాత్రం నిలుపుకోలేకపోయారు. వారి పెట్టుబడి 
దారీవిధానంలో, నీతి నియమాలు కొరవడి ఈరోజు పెద్దరాక్షసిగా నిలుచొంది. 
ఆనాడు దాన్ని కౌగిలించుకొన్నవాళ్ళు ఈనాడు ఛీదరించు కొంటున్నారు. 

పాశ్చాత్యులు అవలంబించిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కూడా 
వివలముంయ్యంది. అలెగ్జాండర్‌ సోత్చెనిత్సిన్‌ అన్నట్టు ''పాశ్చాత్య 
ప్రజాస్వామ్యాలు ఈరోజు రాజకీయ సంక్షోభంలో, ఆధ్యాత్మిక సందిగ్ధంలో 
పడిపోయాయి." 


మార్చాకూడా తవ్వులు చేస్తాడు 


సామ్యవాదం ఓటమిపాలైంది. తృతీయ ప్రపంచ దేశాలకు ఈనాడు 
సామ్యవాదం ఎంతమాత్రం మేలు చేయలేదు. సామ్యవాదానికి అవసరమైన 
మొట్ట మొదటి అంశం ఆర్థికపరమైన సమృద్ధి. అదెక్కడ? అంతేకాదు తన 
పుస్తకం లో కార్ల్‌మార్క్‌ అన్నాడు. సామ్యవాదానికి కావాల్సింది అత్యంత 
హెచ్చు స్థాయిలో జరిగే ఉత్పత్తి, అంటే అధికోత్పత్తి జరిగే చోట సామ్యవాదం 
జన్మిస్తుంది అని అర్థం. కానీ ఇదినిజమా? అత్యధికమైన ఉత్పత్తి చేస్తూ, 
ఆర్థికపరమైన పుష్కలతను సాధించిన అమెరికాలో సామ్యవాదుల సంఖ్య 
10,000 కంటే ఎక్కువ లేదు. మరిన్ని రుజువులు అవసరమా? 

కమ్యూనిజం విఫలమయ్యింది. ఇంతకంటే వివరాలు అక్కర్లేదు. 

ఈ పరిన్ఫితుల్లో ఒక కొత్త తీరం వైవు మనం ప్రయాణం 
ప్రారంభించాలి. అది హిందూ ఆలోచనావిధానం మాత్రమే. "మాకో ఓ 
అవకాశం ఇవ్వండి అనడంకాదు. ఈ ఆలోచనా విధానాన్ని మించిన 
విశ్వజనీన సిద్ధాంతం మరొకటి లేదు కాబట్టి. 

ఒక దేశం సుంసపన్నం కావడానికి అవసరమైన మానవ, భౌతిక, 
మరియు సైద్ధాంతిక వనరులు భారతదేశానికి పుష్కలంగా వున్నాయి. మనం 
మన దేశాన్ని మన విలువలు, సంప్రదాయాలు, సంస్కృతి ఆలోచనా 


36 


ఆధారంగానే పునర్మించుకొంటూ ప్రతి ఒక్కదేశానికివున్న విశిష్టతను ఆదేశం 
కాపాడుకొనేట్లు చూడాల్సిన బాధ్యత కూడా మన మిదేవుంది. ఇదే స్వదేశీ 
వేయి పువ్వులుగా వికసించడమంటే. 


ఉన్తుది ఒకే ఒక భూమి జాగ్రత్త! 


ప్రపంచవ్యాప్తంగా మానవజీవన భవిష్యత్తుపై సందేహాలు 
మొదలవుతున్నాయి. మన ఆరోగ్యం, జీవనోపాధి, పర్యావరణం, సాంఘిక 
సంబంధాలు, ఆర్థికవ్యవస్థ, శాస్త్రసాంకేతిక రంగాలు, రాజకీయాలు.... అన్నీ 
కూడా ఇంతకుముందెన్నడు లేనంత తీవ్రమైన సందిగ్గావస్థలో పడిపోయాయి. 
పరిస్థితి ఎంత విషమించిందంటే మానవ చరిత్రలో మొట్టమొదటసారిగా 
మానవ జాతి అంతరించిపోయే చెడ్డముహూర్తం దగ్గర పడుతోంది. ఈ 
భూగ్రహం పైన జీవం మొత్తంగానే ఆదృళ్యమ్రైపోయే వుడియలు 
ముంచుకొస్తున్నాయి. ఈ దుర్దశను ముందుగానే వూహించిన యోగి 
అరవిందులు ఇలా అన్నారు. 

"మానవాళి ఎదుర్కొంటున్న నేటి సమస్యలకు, భారతదేశం, 
పరిష్కారం దిశగా మలుపుతిప్పగలదు. తన చిరంతనమైన జ్ఞానంతో, ఈ 
దేశం ప్రపంచాన్ని ఒక నూతన వెలుగు దిశగా నడిపించగలదు. 

స్వదేశీ సిద్ధాంతం మీద సందేహాలతో, అపోహలతో, మిడిమిడి 
జ్ఞానంతో ఆలోచించే వాళ్ళు లేకపోలేదు. జీవనాన్ని ఆధునీకరించుకోవాలా? 
వద్దా? అన్నది సరియైన ప్రశ్న కాదు. ఆధునీకరణ అనేది ఒక మార్గం మాత్రమే 
అది గమ్యం కాదు. కానేకాదు. గమ్యం వేరు. మన ధార్మిక సూత్రాల ప్రకారం 
సంపూర్ణమైన అమృతప్రాయమైన సుఖసంతోషాలే మన గమ్యం. ఈ గమ్యాన్ని 
చేరుకోవడానికి ఎంత మేరకు ఆధునీకరణ (Modernisation) 
సహాయపడుతుందో అంతమేరకు దాన్ని మనం స్వాగతించాలి. కాని కేవలం 
ఆధునీకరణ ద్వారా మాత్రమే ఆ గమ్యాన్ని చేరుకోవాలి అని ఎవరైనా 


37 


పట్టుబడితే, ప్రపంచపు మేలు కోసం మేము ఆ పని చేయము అని మనం 
చెప్పాలి, 

ప్రపంచ వ్యాపార సంస్థ రూపొందించిన ఒక నమూనా ప్రకారం, 
ప్రపంచం, బైబిల్‌ చెప్పిన మంచి, చెడుల మధ్య జరిగే చిట్టచివరి యుద్ధం 
వైవుకు వెళుతోంది. భారతదేశం ఈ చారిత్రాత్మక నం(గ్రామంలో 
అత్యంతకీలకమైన పాత్ర వహించాల్సిన పరిస్థితి ఎర్బడబోతోంది. సత్యం, 
లోకసంక్షేమాలే ఆయుధాలుగా అధార్మిక శక్తులపై ధార్మిక శక్తుల అంతిమ 
విజయానికి మనం సిద్ధంకావాలి. భారతదేశంలో నేడు మొలకెత్తిన "స్వదేశీ "ది 
విశ్వవ్యాపితమైన ఆలోచనా విధానం. ఈ ధరాతలపు భవిష్యత్తును నిర్దేశించే 
ఈ మహోజ్వల తరుణంలో ధర్మాన్ని గెలిపించమని మనం కవి జోసెయ్యా 
గిల్‌బర్ట్‌ హాలండ్‌ మాటల్లో భగవంతుడిని ఇలా ప్రార్థిద్దాం. 


కొలం కోరుతున్న మనుషులు 


ప్రభూ! 

కాలం, కావాలని కోరుతోంది 

దృఢ చిత్తాన్ని ఉన్నత హృదయాన్ని 
సత్యమైన విశ్వాసాన్ని, సేవించే చేతులను 
అధికారపు వాంఛ ఎవరినైతే కదిలించలేదో 
ఎవరైతే నిర్ధిష్టమైన భావాలతో నిటారుగా నిలబడుతారో 
ఎవరైతే మర్యాదా మూర్తులో 

ఎవరు అసత్యమాడరో 

అలాంటి మనుషుల్ని 

ప్రభూ, కాలం వీళ్ళు కావాలని కోరుతుంది. 
అందివ్వవూ? 


388 7 





_కొన్నిఅడుగుల దూరం మాత్రమే... 


జాతీయ న్వయం నమృద్ధికి అవసరమైన అర్థిక 
పునర్నిర్మాణాన్ని మనం మేనదేశప్పు విలువలు, విధానాలాధారంగానే. 
చూసుకోగలం. స్వదేశీ ఉద్యమం ఆరంభం కావడమనేది మనం 
స్వదేశీ పునరుజ్జీవనానికి కేవలం కొన్ని అడుగుల దూరం మాత్రమే 
వున్నామనడానికి ఒక సంకేతం. యోగి అరవిందులు అన్నట్లుగా 
“భారత పునరుజ్జీవనయాత్ర, ఐరోపా పునరుజ్జీవనం లాగా కాకుండా 
పూర్తిగా భిన్నంగా వుంటుంది. ఎందుకంటే మనదేశంలో జరిగే 
ఈ చారిత్రాత్మక మార్పు మనకే కొక సమస్త ప్రపంచానికి శుభం 
చేకూర్చేదిలా వుంటుంది మన సంస్కృతీ విలువలు కొరణంగా 
'మానవత్వం' అనే ఆలోచనే ఒక విప్లవాత్మాకమైన మార్పును, 
సంతరించుకుంటోంది. 


| 
i 
శా 
ఉ 
0 





ష్‌ ఆది నుండీ మహమ్మదియులు ఏవిధమైన విగ్రహారాధన కైనా వ్యతి 


రేకులే. వారు అసలు ఈ దేవదూతలను, ప్రవక్తలను ఆరాధించవల సిన 
అవసరంగానీ, వారికి నివాళులు అర్హించవల సిన అవసరం గానీ లేదు. 
అయినా యదార్ధంగా ఏమిటం కు ఈనాడు ఒక్క (ప్రవక్తకు బదులు 
వేలాది మత గురువులు పూజింపబడుతున్నారు. (17 121) 


* స య 


ఈ విషయంలో కొందరు మహమ్మదీయులు కరుడు కట్టుకొని 
పోయారు. వారు సంకుచితవాదులు. 'దేవుడు ఒక్కడే - మహమ్మద్‌ 
అతడి (ప్రవక్త'- అన్నదే వారి వేదవాక్యం. దానిని అధిగమించిన ప్రతిదీ 
దోషమే. దానిని నాశనం చెయ్యాలి ముందు అంటారు. 


ఎవరైతే దానిని పూర్తిగా విశ్వసించరో వారిని స్త్రీ అయినా పురు 
షుడైనా వారిని తప్పక చంపవలసిందే. తన ఆరాధనకు సంబంధించని 
ప్రతిదానిని వెంటనే ధ్వంసం చేయవలసిందే. కురాను చెప్పింది మినహా 
మరే ఇతర విషయాన్నయినా బోధించే (గ్రంథాన్ని తగులబెట్టవల సిందే. 
ఐదువందల సంవత్సరాల పాటు పసిఫిక్‌ మహాసముద్రము నుండి 
అట్లాంటిక్‌ మహాసముద్రము వరకు ప్రపంచమంతటా రక్తం పారింది. 
మహమ్మదీయ మతం అంతే అది. (7 126) 


*%*% * 


వందల సంవత్సరాల తరబడి ఇక్కడి సర్వాన్ని నాశనం చేస్తే 
దండయాత్ర అలలు ఈ భూమిని ముంచెత్తాయి. కత్తులు మెరిసాయి. 
“అల్లాకు విజయరి నినాదం భారతదేశం నలుదిక్కులా ప్రతిధ్వనించింది. 
ఆ ముంపు సద్దుమణిగింది. కానీ ఈ జాతీయ జీవనలక్ష్యాలు 


43 
చెక్కుచెదరలేదు. (IV 159) 


శ % ౫ 


తమ మతాలకు చెందనివారు తమ కత్తులకు ఎరగావడం న్యాయ 
మైనదనే దారుణమైన భావన (క్రైస్తవులు, మహమ్మదీయులలో (ప్రబలంగా 
ఉంది. దాని ఫలితంగానే అనేక దారుణాలు సంభవించాయి. ఇంకా 
కొనసాగుతున్నాయి. (1౪ -220) | 


'మహమ్మదీయుల నియంతృత్వ పాలన సమయంలో నున ప్రగతి 
ఆగిపోవలసి వచ్చింది. : ఎందుకంకే అప్పటి సమస్య (ప్రగతి కాదు, 
మన జీవన్మరణ సమస్య. (1V - 378) 


* సం ల 


మహమ్మద్‌ (ప్రవక్త మతాచార్యవర్గానికి పూర్తిగా వ్యతిరేకి. అనేక 
నియమాలను, నిషేధాలను దానిపై విధించి దానిని సమూలంగా 
నాశనం చేయడానికి తన శక్తివంచన లేకుండా ప్రయత్నించాడు. 
మహమ్మదీయ పరిపాలనలో రాజే అత్యున్నతమైన మతాచార్యుడు. 
నుత విషయాలలో అతడే (ప్రధాన మార్గ నిర్రేశకుడు. అతడు చక్రవర్తి 
అయ్యాడా = తాను ముస్తీం ప్రపంచానికంతటికీ అన్ని విషయాలలోనూ 
నిర్చేశించేటువంటి నాయక శిఖామణిని అయ్యానని భావిస్తాడు. ముస 
ల్మానులు (కైస్సవులను, యూదులను అసహ్యించుకుంటారు. వారు 
మహమ్మదీయుల దృష్టిలో నిమ్న మతానికి చెందిన నీచులు. కానీ 
హిందువుల విషయంలో మాత్రం అట్టాకాదు. వుహమ్మదియుని 
దృష్టిలో హిందువు విగ్రహారాధకుడు, ద్వేషించదగిన కాఫిర్‌. చంపదగి 
నవాడు. మరణం తరువాత అతనికి శాశ్వతమైన నరకకూపమే ప్రాప్తి, 


శక 
ముసల్మాన్‌ రాజులు తమ పాలనకాలంలో హిందూ మతాచార్యులకు, 


ఈ కొఫిర్‌ల ఆధ్యాత్మిక గురువులకు స్‌ గొప్పు మేలు ఏమిటంకే- 
వారి నోరెత్తకుండా తమ జీవితాన్ని సాగించడానికి అనుమతించారు. 
అందుకు వారిపట్ల చాలా కరుణ, పరమ దయ ఒలకబోస్తున్నట్లు 
భావించేవారు. మహమ్మదీయ రాజుకు తన మతము పట్ల ఉన్మాదము 
“పెరిగితే వెంటనే కాఫీర్ల సంహర యజ్ఞానికి ఏర్పాట్లు చేయడం ద్వారా 
దానిని (పకటించుకొనేవారు. 74456) 


క ఈ జ 


హిందూ మతం ఎవ్వరినీ హింసించలేదు తెలుసా! అన్నిరకాల 
మతాలు, శాంతి, సఖ్యతలతో కలిసి జీవించిన భూమి ఇది. మహమ్మది 
యులే హత్యలు, మానవ సంహారాన్ని వారి వెంట తెచ్చారు. వారు ఈ 
భూమి పై కాలు మోపేవరకు ఇక్కడ శాంతి రాజ్యం ఏలింది. (౧7-190) 


భారతదేశంలో మొట్టమొదట కత్తి చేబూనినివారు మహమ్మదీ 
యులే. (V౪ 197) 


త్‌ 


య % స్వ 


హిందూ మతం నుండి ఇస్తాం, (క్రైస్తవ మతాలలోనికి మారిన 
వారిలో అత్యధికులు కత్తి ద్వారా మారినవారే, వారి వారసులే. 
(V.233} 


మన సంగీత కళ ఏమైనా మిగిలి ఉందీ అంకే అది మన కీర్తనలు, 
(ధపద్‌లలో మ్యాతమే మిగిలి ఉంది. మిగిలినదంతా ఇస్తాం పద్దతిలోని 


శక్‌ 
లయరాగాలలో చెడిపోయింది. మహమ్మదీయులు భారతదేశం వచ్చిన 


తరువాత వివిధ రకాలయిన రాగాలను, రాగినీలను పెంపొందించారు. 
కొని, సంగీత శాస్త్రాన్ని నాసనం చేశారు. 77362) 


వశ న 


మన సంగీత కళ క్రమంగా అభివృద్ధి చెంది ఉండేది. కానీ 
మహమ్మదీయులు వచ్చిన తరువాత వారు దీనిని తమ స్వాధీనంలోకి 


తీసుకొని ఈ సంగీత కళా వృక్షాన్ని అంతకంటే సెరగనీయలేదు. 
(7368) 


ఈ ప్రపంచాన్నంతటినీ (మైంగివే సిన" ఆ మహమ్మదియ దండయా 
త్రలు భారతదేశం నుండే తిరుగుముఖం పట్టాయి. (17528) 


*% 2% 


(ప్రపంచంలో విగ్రహారాధనను వ్యతిరేకించే. మహమ్మదీయ మతం 
లాంటి మరో మతము ఉద్భవించలేదు. ఇది సృష్టంగా మనకు 
ద్యోచకమయ్యే ఒక ఆసక్తికరమైన విషయం. చిత్రలేఖనంగానీ, శిల్పా 
న్నిగానీ, సంగీతాన్ని గాని అవి విగ్రహవాదానికి దారితీస్తాయి కనుక 
మహమ్మదీయులు అంగీకరించరు. వారి మతాచార్యుడు శ్రోతలకు 
అభిముఖంగా ఉండడు. అలా చేస్తే అతనికి విశిష్టత ఏర్పడవచ్చు. ఇంత ' 
చెప్పనప్పటికీ మహమ్మద్‌ దివంగతుడు అయిన రెండు శతాబ్దాలు 
తిరగకముందే మతాచార్యుని ఆరాధన ప్రారంభం అయింది. (౪1.60) 


* % x 


a న్‌ ఏ pe ప్న ర్‌ పజ wy Mu స్‌ క వి వీ జే గి 4 
రామానందుడు, కబీర్‌, దొదు, చైతన్యుడు, నానపలు ప్రారంభించిన 


శ 
సన్యాసి సాంప్రదాయాలు, వారు బోధించే తత్వాల విషయంలో విఖే 


దించినప్పటికీ మౌనవ సమానత్వం విషయంలో ఏకాభిప్రాయాన్ని కలిగి 
ఉన్నాయి. జనబాహుళ్యంలో ఇస్లాం మతవ్యాప్తిని అరికట్టడంలో వారు 
తమ శక్తినంతటినీ వినియోగించారు. కానీ వారు కొత్త ఆలోచనలకు 
గానీ, ఆకాంక్షలకు గానీ తావు ఇవ్వలేకపోయారు. మహమ్మదీయ 
మతోన్మాదం తీవ్రతను తగ్గించి హిందూ సమాజాన్ని పూర్వపు 
ధర్మానికి దూరం కాకుండా నిలబెట్టడంలో సఫలులైనారు. అయినా - 
అవన్నీ తాము జీవించడానికి సంజాయి షీలు చెప్పుకొనే రీతిలో వారు 
పడిన అవస్థ్రలు.(౪1. 165.66) 


షణ * 


షియాల ప్రధాన నగరమైన లక్నో మొహరం ఉత్సవాల సందట్లో 
హడావిడిగా ఉంది. (ప్రధాన మసీదు 'ఇమాంబా'లో పెద్ద ఆడంబరాలతో, 
మిరుమిట్లుగొాలి పే దీపాల అలంకరణలతో ఉత్సవాలు జరుగుతున్నాయి. 
దిక్కులు పిక్కటిల్లేలా షియాలు వారి ప్రఖ్యాత పురుషుడైన హస్సన్‌, 
హుస్సెన్‌లను తలచుకొంటు గుండెలు బాదుకొంటు విలపీస్తు 


న్నారు. ఆ విషాద సమయంలో వారి ఖేదాలు ఎవరి హృదయాలను 
[దవింపచేయవు? 


ఆ (ప్రేక్షక సమూహంలో -చాలా సుదూర (గామం నుండి వచ్చిన 
ఇద్దరు రాజపుత్ర పెద్దలు ఉన్నారు. ఆ ఇద్దరు ఠాకూర్‌లు ఆ మసీదు 
ద్వారాన్ని దాటి లోనికి [(పవేశించబోతుండగా అక్కడి రక్షకుడు వారిని 
ఆపాడు. ఎందుకు ఆపావని వారు అడగ్గా చూడండి! ఈద్యారం 
వద్దనున్న ఈ పెద్ద విగ్రహాన్ని ఐదుసార్లు. తన్నారి.. ఆ తరువాత 


శ? 
మీరు లోపలికి (పవేశించవచ్చు' అని సమాధానం చెప్పాడు. 


“ఇది ఎవరి విగ్రహం” అని వారు అడిగారు. 


ఇది వేయి సంవత్సరాల క్రిందట ప్రఖ్యాత హసన్‌, హుస్సేన్‌ లను 
చంపిన నీచుడైన 'యజిద్‌' విగ్రహం. అందుకే ఈ ఏడ్పులూ, 
దుఃఖాలు అంటూ సమాధానం చెప్పాడు. 


ఇంత వివరంగా చెప్పిన తరువాత 'యజిద్‌' విగ్రహానికి ఐదు 
తన్నులు బదులు పది తన్నులు తగులుతాయని ఆ రక్షకుడు భావిం 
చాడు. “కర్మ ప్రభావం చాలా నిగూఢమైనది. వారు ఆ తంతునంతా 
అపార్ధం చేసుకొన్నారు. ఆ ఠాకూర్చు. అత్యంత గౌరవంతో వారి 
తలపాగాలను తమ 'మెడలకు చుట్టుకొన్నారు. ఆ యజిద్‌' ఆ 
విగ్రహం పాదాలకు సాష్టాంగపడ్డారు, దొర్గారు. “ఇంక లోపలికి 
వెళ్ళివలసిన అవసరం ఏముంది? ఓ సాహసేకుడైన 'యజిద్‌' నీ 
ఒక్కడివే నిజమైన దైవం. దెబ్బకు ఇంతవరకు ఏడుస్తుండే విధంగా ఆ 
దుర్మార్గులను నీవు దండించావు” అంటూ పొగడ్తలతో ప్రార్ధించారు. 
(VI. 139.94) 


వ tk 4 


మహమ్మద్‌ మతంలో కూడా షియాలు, సున్నీలు కొట్టుకోవడం 
నేను ఢాకాలో చూచాను. (౧౧౫469) 


ఏక్‌ షషిన్‌ అనే పదమే ఇంగ్లీషులో అసా సిన్‌ (2533133100) 
అయింది. కారణం మహమ్మదీయులకు చెందిన పూర్వపు తెగ 
నుతాన్ని నమ్మనివారిని- సంహరించివేసారట. దీనికి సంబంధించిన 


శకి 
పదమే 'హషాషిన్‌’. (౪140) 


(11వ శతాబ్దంలో సిరియాలో ఒక సైనిక, మత సాంప్రదాయం 
పేరు “హుషాషిన్‌'. వారి నాయకుడు ఆజ్ఞలను శిరసావహించి 
రహస్యంగా అనేకమందిని సంహరించివేయడంతో హంతకులుగా "పేరు 
పడ్డారు. ఈ మాటలు అర్జం- “హశీష్‌ తినేవాడు. ఆ హంతకులను 
తమ పనిని సిద్దం చేసేందుకు వారు ఈ మత్తుమందును వాడేవారు 


- సం) 
ce:No.26%6yYy 
244.5 - 

Viv లా 


(డైస్తవ మతం సెమిటిక్‌ పరిధి నుంచి ప్రక్కకు తొలగుతున్నదని 
మహమ్మద్‌ భావించాడు. (క్రైస్తవ మతం సెమిటిక్‌ మతంగా ఉండాలని 
ఆయన బోధించారు. ఆ మతం దేవుడు ఒక్కడే అన్న సిద్దాంతానికి 
కట్టుబడి ఉండాలని అన్నాడు. “నేనూ, నా తండ్రీ ఒక్క లు! అన్న 
ఆర్యుల భానన ఆయనను కలవర పెట్టింది. భయ పెట్టింది. ౧100 


మహమ్మద్‌కు పూర్వం కాబాలోని, ఆలయం చుట్టూ నగ్నంగా 

ప్రదక్షిణం చేయడం ఆచారంగా ఉండేది. ఆయన కాలం తర్వాత 

వారు గుడ్డ చుట్టుకుని (ప్రదక్షిణం చేస్తున్నారు. మన ముసింలు 
G 6 లు న్‌ గా 

తమ పంట్లాముల బొందులు వదులు చేసుకోవడం, తను బట్టలు 
కాళ్ళవరకు (వేలాడేటట్లు చేయడం ఈ కారణం వల్లనే. ౧౩38) 


* * * 


హింనామార్గాన్ని అవలంబించడంలో ము స్టింలను మించినవారు 
లేరు (౧౧.217) 


0090వ రాళ షమీ ల సీ ౯ 


eet కాలీ bal స్‌! 
నన షర గధ వి బస్‌ గ ర 


21, 
22. 
283. 
24. 


ఇలా జీవించండి 1,2,3 (పతిభాగం 
రాష్ట్రీయ సయం సేవక సంఘ్‌ తొలి వెలుగులు (1) 
మాతృభూమి ముక్కలైంది 
భారతీకరణ 

మనద్ధుక్కోణం 

భీవ్మ యుధిష్టిర నంవాదము 
వొందూ విజయ దుందుభి 

రాష్ట్రీయ న్వయం సేవక నంఘ్‌ తొలి వెలుగులు (2) 
మార్కి )జమా? మానవతావాదమా? 
ఉజ్జయినీ పతనం 

వందేమాతరం 

ఇనాం సామాజ్యవాదం 

వీరసావర్కల్‌ తేజోమయ బీవితగాధ 
మహారాణా బాప్ఫ్ళూ 

ఉత్తిష్టత జా(గత 

హైదరాబాద్‌ అజ్ఞాత చర్మిత పుటలు 
1857 న్వరాజ్బు సంగ్రామం 

తాగని సం కళ్ళు 

ఆర్‌.ఎస్‌.ఎస్‌. కథ 

యుగద్వష్ట డా. 'హెడ్గేవార్‌ 
ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఆకృతి దాల్చిన ఆదర్భం 
పాంచజన్యం 

End of A Scientific Utopia 


Our Tommorrow 


నవభారతి మీకందించిన పుస్తక రత్నాలు 


7=00 
10=00 
10=00 
10=00 
10=00 
10=00 
12=00 
12=50 
13=00 
13=00 
13=00 
15=00 
15=00 
16=00 
16=00 
16=00 
20=00 
25=00 
25=00 
40=00 
50=00 
60=00 
80=00 
90=00 


మన యువజనులు శక్తివంతులు కావాలి. ఇది అన్ని 
టీకంటే ముఖ్యము, మతం గురించి ఆ తర్వాత ఆలో 
చించవచ్చు. “యువజనులు శక్తీవంతులు కావాలి" -ఇదే 
వేము వారికిచ్చే సలహా. భగవద్గీతను అధ్యయనం చేయడము 
కంటే సులభంగా ఫుట్‌ బాల్‌ ఆడడం ద్యారా స్వర్గసుఖాలకు 
చేరువ కొవచ్చు. ఇలా చెప్పడం పాహసపూరితము. కాని 
యువజనుల పట్ల వాకు అనురాగం ఉన్నది కాబట్టి ఈ 
పాహసం చేస్తున్నాము. 

sss 


అత్యద్భుత విజ్ఞానం, శక్తియుక్తులు కలిగిన హిందూ 
జాతి ఎందుకు విఘటితమై ముక్కలు చెక్కలై పోయింది? 
అపూయ వల్ల అన్నది నా పమాధానం. ఈ హిందు 
జాతీయులు ఒకరి పట్ల మరొకరు చూపించే ఈర్ష్య ఒకరి 
కీర్తి ప్రతిష్టల పట్ల మరొకరు చూపించే అసూయాద్న్వెషాలు 
ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. పాశ్చాత్య దేశాలలో ' 
మీరు పర్యటించినట్టయితే పాశ్చాత్య జాతులలో పరస్పరం 
అపూయారద్వేషాలు లేవన్న సంగతి మీకు ప్రస్ఫుటమయ్యే 
ప్రథమ అవుభవం. 

భారతదేశంలో కనీసం ముగ్గురు వ్యక్తులు ఐదు నిము 
షాలపేపు కూడ పమైక్యంగా పనిచేయలేరు. ప్రతి ఒక్కడూ 
అధికారం కోసం ఆరాటపడతాడు. |కమంగా వ్యవస్థ మొత్తం 
కకావికలమైపోతోంది. భగవంతుడా! ఇతరులము చూసి 
అసూయపడరాదని మేము ఎప్పుడు (గ్రహిప్తాము?! 

షై దద. 


